దా ముకురాల రామారెడ్డి 
కవిత్వం 





నవ్వే కత్తులు 


దేవరకొండ దుర్గం 








వ్యా 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 51 


డా॥ ముకురాల రామారెడ్డి కవిత్వం 
(నవ్వే కత్తులు & దేవరకొండ దుర్గం) 


రచనా కాలం : 1962-68 
తొలి ముద్రణ : 1971 

మలి ముద్రణ : 1986 
చంద్రభూషణ్‌ పబ్లికేషన్స్‌, 
విజయనగర్‌కాలనీ, హైదరాబాద్‌. 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 

వెల: క₹.50 

అక్షరాలంకరణ _ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


దేశీయతా ప్రబోధం 


భారతదేశం విదేశీయుల పరిపాలనను భరించవలసి వచ్చింది. ఆర్థికంగా, 
సాంస్కృతికంగా, సామాజికంగా తనకు తెలియకుండా అనుకరణకు లోనయింది. 
ప్రత్యక్ష, పరోక్ష దాస్యం భరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇరుగు 
పొరుగు దేశాల దాడులు జరుగుతున్నాయి. ఈ స్థితిలో కవి ముకురాల రామారెడ్డి 
వేదనతో 'నవ్వేకత్తులు” కవితలు వెలువరించారు. ఇందులో దైవాన్ని నిలదీసిన భాగం 
ఒకటి. దీనుల కాపాడాలనే కర్తవ్య బోధన మరొకటి. ఈ రెండు భాగాలలో కవికి 
దేశీయతపట్ల గల ఆరాటం స్పష్టమవుతుంది. 

పద్యాలు, గేయాలు, వచన కవితలుగా ఇవి పలు రూపాలలో, పలు నడకలలో 
సాగాయి. పదాలైనా, గేయాలైనా మంచి గతిలో నడిపించాడు. పద్యాలుగా భ్రమ 
కల్గించే వచనాలు, గేయాలు కూడా ఉన్నాయి. వ్యక్తీకరణలో కొన్ని కొత్త దారులు 
తొక్కిన తీరు కనబడుతుంది. 

దేవరకొండ దుర్గం చారిత్రక స్థలం. ఇక్కడి గత వైభవాన్ని వీర పౌరుషాన్ని 
స్మరిస్తూ చేసిన ఖందకావ్యం దేవరకొండ దుర్గం. పింగళి సూరన కళాపూర్ణోదయంలోని 
సుగాత్రీశాలీనుల కథను వైమనస్యము పేరుతో ఆధునిక యువతీ యువకులకు ఆలోచన 
కలిగించే విధంగా పద్యాలలో రాశాడు. 'కవిప్రశస్తి? ఖండికలో కవిత్వానికున్న 
అపారమైన విలువను, కవిత్వానికున్న గొప్పదనాన్ని చాటిచెప్పాడు. 

ముకురాల రామారెడ్డి కవిత్వంలో వస్తువూ - శైలీ విలక్షణమైనవి. భాషలో, 
పదవిన్యాసంలో, భావ నిర్దేశంలో దేశీయతను చాటిన వైవిధ్యంగల ఈ కవిత్వాన్ని 
ఈనాటి చదువరులకు పరిచయం చేయాలని భావించి తెలంగాణ సాహిత్య అకాడమి 
మరల ముద్రిస్తున్నది. 


10.05.2019 = తెలంగాణ సాహిత్య అకాడమి 


Il. 


ఇందులో... 


నవ్వే కత్తులు 
నవ్వుల పదను - జస్టిస్‌ ఆవుల సాంబశివరావు 
వెతలేని వానికి చెప్పుకున్న వెత - కాళోజీ 


అంకితం 


1. నవ్వే కత్తులు -। 
2. నవ్వే కత్తులు -॥ 


దేవరకొండ దుర్గం 

అంకితం 

“దాశరథి మనసులోని మాటలు” నుండి... 

దేవరకొండ దుర్గం 

వైమనస్యము 

కవితా ప్రశస్తి 

అనుబంధం - 1 : “ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాలి 
- బి యాదగిరి 

అనుబంధం - 2 : జాతీయ సమైక్యతకు దర్పణంగా 
నిలిచిన “నవ్వే కత్తులు” 
- ధూర్జటి వెంకట బాలాజీ 


WIENS 


పేజి నం. 


104 
113 
116 


119 


124 


JUSTICE AVULA SAMBASIVA RAO "Pioneer House" 

Lok Ayukta Somajiguda, 

Andhra Pradesh Hyderabad - 500 482 
Date : 02.04.1986 


నవ్వుల పదను 


నవ్వించి కవ్వించడం తెలుగు సాహిత్యంలో విస్తరించలేదు. గురజాడ, 
కందుకూరి, పానుగంటి, మునిమాణిక్యం మొదలైనవారు హాస్యంతో భావలాస్యం 
చేశారు. భావచైతన్యానికి వోస్యాన్నివారు శక్తివంతమైన సాధనంగా 
ఉపయోగించుకున్నారు. వారి రచనలు తెలుగువారికి వారసత్వాలుగా నిలిచివున్నాయి. 
అయినా హాస్యకళ తెలుగువారికి నవరసాలలో పేదరసంగానే మిగిలి పోయింది. 

నిజమే, నవ్వు నాలుగు విధాలేకాదు, పలు విధాలు. వ్యంగ్యం, హేళన, తిట్టు, 
మొదలైనవన్నీ కవ్విస్తాయి. కవ్వించి నవ్విస్తాయి. తెలుగులో ఇటువంటి రచనలు 
అరుదుగాగాని రావడంలేదు. వాటిలో ఒకటి ముకురాల రామారెడ్డిగారి 'నవ్వేకత్తులు”. 

కత్తులు నవ్వుతాయా? అసికి, అసువుకు అవినాభావ సంబంధం. అసి 
అసువును అంతమూ చేయగలదు, కాపాడనూగలదు. అసువును కాపాడినప్పుడు, 
ప్రజ్వలింపజేసినప్పుడు, అసి నవ్విస్తుంది. ఆనంద పరుస్తుంది. 

కత్తికంటె వాడిగలది కలమని రుజువైన సత్యమే. కత్తిబలం స్వల్పకాలమే 
నిలుస్తుంది. కలంబలం కలకాలం నిలుస్తుంది యుగ, యుగాల భావుకుల భావనలు, 
మానవాళిని మేల్మొలిపి, ప్రగతి పథాన నడిపిస్తున్నాయి. కలాల నుండి స్రవించిన 
భావస్రవంతులే మానవోద్యమాలను పెంచి పండించిన పంట నీళ్ళు. 

మనిషి మేధస్సును కవ్వించి, కదిలించినప్పుడే భావం బలం సఫలీకృత 
మవుతుంది. రోషం తెప్పించే కవ్వించనక్కరలేదు. నవ్వించికూడా కవ్వించవచ్చు. 
నవ్వించి కవ్వించే భావాలే నవ్వేకత్తులు! ఒక చెంప నవ్విస్తూ మరోచెంప గుడ్డినమ్మకాల, 
అన్యాయాల, అక్రమాల చెదల పుట్టలో నుంచి మనిషిని బయటికి లేవనెత్తడం నవ్వించే 
ఆలోచనల ప్రయోజనం. కత్తికున్న వాడి వాటికుంటే తప్ప ఆ పని చెయ్యలేవు. 


ముకురాల వారి 'నవ్వేకత్తులు' సరిగ్గా ఆ పనే చేస్తున్నాయి. భారతావనిపై 
పక్కరాజ్యాలు కత్తులు ర్సుళిపించే రోజులలో, ఆ ఆవేదనలో, ఆరోషంలో నుంచి 
ఆరంభమైనాయి ఈ కత్తుల నవ్వులు. 1962లో చైనా, పాకిస్థాన్‌ దేశాలు మన భూమిపై 
జరిపిన దండయాత్రల రోష కషాయితమైన విషమ ఘడియలలో ఈ జ్వాల మొదలైంది. 
1968 దాకా సాగింది. వ్యవస్థను పునాదుల నుండి పునఃపరిశీలించే వేడిని, వాడిని 
ముకురాల వారికి కల్పించింది. దాని ఫలితం 1971లో నవ్వే కత్తులు మొదటి 
ముద్రణ రూపంలో తొలివెలుగు చూచింది. ఇది మలి వెలుగు. 

ఈ నవ్వేకత్తులు రెండు ఒరలలో ఉన్నాయి. అంటే రెండు భాగాలు. 
రెండువైపులా కత్తుల విన్యాసం జరిపి రామారెడ్డిగారు సవ్యసాచిగా దర్శన మిస్తున్నారు. 

ఈ నవ్వేకత్తుల్ని రామారెడ్డిగారు ఆదరణతో పంపగా పదేపదే చదివాను. 
నిజానికి అందులోని కవనం, భావుకత నన్ను చదివించాయి. మానవేంద్రనాథ్‌ రాయ్‌, 
జయప్రకాశ్‌ నారాయణ్‌, సంపూర్ణ విప్లవం కావాలని ప్రవచించారు. రాయ్‌ దానికి 
తాత్విక చింతన, ప్రాతిపదిక వేసి వెళ్ళగా, జయప్రకాశ్‌ దాన్ని ఊపుగల ఉద్యమంగా 
నడిపారు. 

ఏమిటా సంపూర్ణ విప్లవం వారు ప్రవచించిందీ, ప్రయత్నించిందీను? 
రోజుకొక్కసారి కూడా పొట్టనిండని మూగజనం 55 శాతం దాకా వున్నారు. గుద్దా, 
నీడా కూడా లేదు వారికి. వీరికి ఎదురుగా పదిశాతం జనం అష్ట ఐశ్వర్యాలు 
అనుభవిస్తున్నారు. వారి ఐశ్వర్యాన్ని పంచి, సమతులం చేస్తే సరిపోతుందా? సరిపోదు. 
పేదరికం పోదు. ఉత్పత్తి పెరగాలి. దాన్ని విరివిగా పెంచే శాస్త్రీయ విజ్ఞానం మనం 
చేపట్టగలిగి వుండాలి. ఆ పరిజ్ఞానాన్ని ఆమోదించి, అవలంబించాలంటే భావస్వేచ్చ 
వుండాలి. ఏ రాజ్యమైనా, పౌరుల్లో చలనంలేంది, చైతన్యం లేంది, జాగ్ళతి లేంది 
ప్రజలకు బాసటగా నిలవదు. నాయకుల, అధికార్ల పెత్తనమే పర్యవసానంలో 
మిగులుతుంది. ఏ ఇజమైనా, ఏ ధర్మమైనా, ప్రజలు జాగ్భతిపరులు కావాలంటే 
వారిలో ఇంగితజ్ఞానం, వివేకం, నిర్భయం పెరగాలి. మనిషిలో ఇవి ఎలా 
పెరుగుతాయి? అతను చదువుకున్నప్పుడు, తనకు తానుగా విచక్షణతో విషయాలను 
విశ్లేషించుకో గలిగినప్పుడు తనకు సత్యమని తోచిన దానిని అవలంబించ గలిగినప్పుడు 
తన మనుగడకు, భవితవ్యానికి అడ్డం వచ్చే దేనినైనా సరే తిరస్మరించగల సాహసం 
వచ్చినప్పుడు. 


ఇవన్నీ ఎలా వస్తాయి? ఒక్క ఆర్థిక విప్లవం సరిపోతుందా? కడుపు నిండా 
అన్నం తినగలిగిన మనిషైనా కులాలతో మతాలతో సతమతమవుతూ, కలరా దేవతలకి 
బలులు ఇస్తూ ఎలా ముందుకుపోగలడు? అతని బానిస బ్రతుకు, బండ బతుకు 
కొనసాగుతూనే వుంటుంది. అదిన్నీకాక, “నాకు తినడానికి అన్నం కావాలి, అని 
అడిగే సాహసం అతనికి ఎలా వస్తుంది? అడగంది, గద్దించంది ఆ అన్నం కూడా 
దొరకదు. కనక తనని పాదాల కింద పురుగులా అణచివేస్తున్న వ్యవస్థను అతను 
మార్చుకోగలగాలి. దానికి ముందు తాను మారాలి. తాను మారంది సమాజాన్నేం 
మార్చగలడు? మనిషి బానిస బ్రతుకుకు వ్యక్తులేకాదు కారణం. వ్యవస్థకు పునాదులైన 
దేవుడు, మతం, కులం, ఆర్థిక విధానం, రాజకీయం. చదువు, సాంఘిక సరళి-ఇవన్నీ 
కారణాలే; సంఘ సభ్యుణ్ణి బంధించి వుంచే నాగపాశాలే. 

వీటన్నిటినీ విడగొట్టి, మనిషిని విముక్తుణ్ణి చెయ్యడం సంపూర్ణవిప్లవంలో 
ప్రాథమిక కార్యక్రమం. అదే భావ విప్లవం. 

అటువంటి విప్లవ పథానికి ఒక వెలుగు జ్యోతి ఈ “'నవ్వేకత్తులు’. అందుకే 
అన్నిసార్లు నాచేత చదివించింది ఈ పుస్తకం. ఈ భావుకత. 

పైన పేర్కొన్న మానవ మానస చెరసాల కటకటాలన్నిటినీ తన నవ్వుల 
జల్లులతో, వ్యంగ్యంతో, కూలద్రోసే ఆలోచనల్ని ముకురాల రామారెడ్డి గారు 
అందించారు. ఆ ఆలోచనలు కత్తుల కంటె పదను గలవి. గిరీశంగారు మన్మథుని 
విరిశరముల తాకిడిని వర్ణిస్తూ అవి పోలీసువాడి దెబ్బల్లాగా బయటికి కనిపించవుగాని, 
మహాచెడ్డ గాయాలు చేస్తాయోయ్‌” అన్నట్లు, ఈ ముకురాల వారి నవ్వేకత్తులు అంత 
వేడి, వాడి వున్నవే. 

నవ్వించి ప్రేరణ కల్పించడం కష్టం. రోషం తెప్పించి మనిషిని కవ్వించడం 
తేలిక. నవ్వులబాటన భావ విప్లవం రప్పించడానికి తాత్విక పరిపక్వత వుండాలి. 
విషయం మీద అధికారం వుండాలి. భాషమీద ఆధిపత్యం వుండాలి. వీటన్నిటికీ 
మించి రచయితకు ఎంతో ఆత్మ విశ్వాసం, ఆత్మస్థైర్యం వుండాలి. రామారెడ్డిగారికి 
ఈ పరికర సంపద నిండుగా దండిగావుంది. దాఖలా కావాలంటే 'నవ్వేకత్తులు” 
సాంతంకూడా చదవక్కరలేదు. ఎక్కడ పది పుటలు చదివినా చాలు. 

మన వ్యవస్థను, దుర్వవస్థగా మార్చిన వికృతాలపై కవిగారు చేసిన వీర 
విహారానికి మచ్చుతునకలు కొన్ని చూద్దాం. 


తెలుగువారికి తిరుమలేశుడు ఇష్టదైవం. ఆయన్ని గురించిన ములుకుల్లాంటి 
ముకురాల వారి పలుకులు : 
“నిన్ను నమ్మిన భక్తుల నిలువుదోచి 
నెత్తి దిగగొరిగించి, కోనేట ముంచి 
పంగనామము బెట్టించి పంపినావు 
బెర, చిరదరహాస! మాయా విలాస! 


ఒకే వెంకటేశ్వరుడికి, కొన్నిచోట్ల అష్టైశ్వర్యాలు, మరికొన్నిచోట్ల కటిక దారిద్ర్యం. 
ఏమిటీ దేవునితీరు! ఏడు కొండలమీది వెంకటేశ్వరుడు భోగ భాగ్యాలతో తులతూగుతూ 
వుంటే - 
“చేనుపక్క యెంకన్నకు కూడులేదు 
చెట్టుకింది యెంకన్నకు గూడులేదు 
పేరు ఒక్కటయినా స్థలవాసిని బట్టి ప్రాప్తమౌ” 


ఇందులో కిటుకు ఒకటుంది. మనుషులు దేవుళ్ళకు కానుకల రూపంలో 
యిచ్చిన వరాలేకదా, ఆ దేవుళ్ళ భోగభాగ్యాలను నిర్ణయించేది. 
అంతేకాదు. కవిగారు వెంకటేశ్వరుణ్ణి నిలదీసి అడుగుతున్నారు : 
“వీ యవతార డిండిమ ధ్వనించుటకు 
ఈ భరతోర్విలోనె వాలాయమె! 
పాపకర్ములు పరాయి ప్రదేశములోన పుట్టనట్లాయెనె”? 
ఎంత నిక్కచ్చిగా వుంది ఈ ప్రశ్న : 
అహింసావాదం మీద : 
“భీరమతి అహింస తీరు 
నపుంసక బ్రహ్మచర్య వ్రతము భంగిలొచ్చు” 
తొక్కవచ్చిన కాళ్ళకు మొక్కేది 
“భరత సంతతియో 
జడభరత సంతతియో” 


కఠిన సత్యాన్ని అందమైన పదాలలో వెల్లడించారు కవిగారు. 


విష్ణుమూర్తిని గురించి మరో కఠోర సత్యం: 


“శ్రీమహాలక్ష్మితో శ్రీమంతులిండ్లలో 
చీకటి చెరలోన చిక్కినావ 
నరులనమ్మించే దేవ, ఉన్నావ, లేవ?” 


కవులను గురించి, కవితలను గురించి రామారెడ్డిగారు పలికిన చతురోక్తులు 
చూద్దాం. 
“అల్లబిల్లి కంచికథల వింతచెప్పి 
కవిత్వమనిపిస్తివిలే” 


“మనోరమా విరహంతో 
తనదే ఏడుపు ఒకనిది” 


“ఆకలి పాటలో ఏడ్చి 
ఆశయాల నమ్మించీ, 
సంపన్నుల క్షబ్బులలో 

స్మాచి విస్కి రుచి ఒకనిది” 
“నేటి కవులు బాస కిలాడీలు” 


“వేమన్నకు ముందు/ వెనక 
విశ్వదాభిరామ మెంత?” 


ఇక మనిషి, మతం, దేవుణ్ణి గురించి రాస్తూ - మనిషిని అడుగుతాడు- 


“దేవుని కల్పించిన నీ తెలివి 
దేవుడని చెప్పే మతం వలలో చిక్కుకుంది 
అజ్ఞానంకూడా అద్భుత మహిమలు గలదే!!” 
a 
“మహాత్ములే సంస్కరణకు 
మతం ముసుగు తొడిగినపుడు 
ద్విజాతి సిద్దాంతానికి 
@ 
దే మూలం అయినప్పుడు --” 
“శాస్త్రవాదులే బాబా 
సందేశం నమ్మినపుడు” 


9 


అప్పుడు మనిషి స్థితి ఏమిటి? ఈనాటి సగటు భారతీయుని స్థితి: 
“హేతుమతి పెరగని సంఘంలో 


మతముంటుందీ 
మనిషిని మనిషిని విడదీయిస్తూ” 


ఈ చేదు నిజాన్ని కళ్ళారా చూస్తూనే వున్నాం కదా మన చుట్టూ. 
పదార్థ, చైతన్యాలను గురించి : 


“పదార్థ చేతనల 
వేరు పరచి చూడదలచితివే? 
భౌతికమంతా ఆకృతి 
చైతన్యం దాని ప్రకృతి” 
ఎంత సుళువుగా, ఎంత అందంగా చెప్పారు రామారెడ్డిగారు ఈ (బ్రహ్మ 
రహస్యాన్ని. 
మత హింసలను గురించి మరొక వింత నిజాన్ని చెప్పారు రచయిత : 
“ఇతర మతాల వారికే 
హిందువు గురి అయినట్లా 


వర్ణించిన నీ సరళి” 
లో నిండు సత్యం వుందా? 


“హిందువులే హిందువులను 
హింసించీ, మానం - ప్రాణం దోచి” న 


కూర సంఘటనలు లేవా? బౌద్ద, జైన, హిందూ సంఘాల మధ్య జరిగిన 
కత్తికోతల్ని పోనీ, మతాలమధ్య జరిగిన ఘోరకలి అనుకుందాం. అయితే శైవ, 
వైష్ణవ సంప్రదాయాలు మధ్య రెండు, మూడు శతాబ్దాల పాటు జరిగిన సంగ్రామం 
మాటేమిటి? “ఇప్పటికైనా హైదరలీ, టిప్పుసులాన్ల లౌకిక విధానం నేర్చుకోండి? 
అని అంటూనే ఛలోక్తిగా, తన కత్తిని నవ్విస్తూ “బీబీ నాంచారిని వలచి తన పొంతన 
నిలుపుకన్న సప్తగిరి వానినైనా అనుసరించండి” అని రామారెడ్డిగారు ఎత్తిపొడుస్తున్నారు. 

ముకురాల వారి రోగ నిదానం రాజ్యాంగం నాడిలోనే కనిపెట్టింది. కుల 
మత రాక్షసిని. 


10 


“లోపలి సూత్రాలు చూడు 
లోలోన మొత్తులాడు 
పదిహేనవ సూత్రం 

మత పట్టింపులు వద్దంటే, 
ఇరవై అయిదవది 
మతాదరణలు సై అంటున్నది; 
ఇరవై ఏడవదో 

మతపర పన్నులు వద్దంటే, 
ఇక ముప్పయ్యవది - 
హైందవేతర సంస్థలకంతా 
ప్రభుత్వమే మద్దతు ఇవ్వాలని ఘోషిస్తున్నది 
ఏక జాతిగా తీర్చే 

లౌకిక రాజ్యాంగమిదా? 

నీ జాతిని చెడ చెరిచే 
రాజకీయ మతం కదా” 


వేదాల ప్రామాణ్యంతో సమంగా రాజ్యాంగ నీతులు వల్లించే రాజ్యాంగ వేత్తలు 
గట్టిగా, ఘాటుగా ఆలోచించవలసిన విషమ సమస్య కాదా ఇది? 

ముకురాల వారి గడుసు పోకడలకు ఈ ముందురుచి చాలు. ఒక్కొక్క పద్యం, 
ఒక్కొక్క్మభావం, పాఠకుని నిలవేసి ఆలోచింపజేసే ఆలోచన, ఒక్కొక్కటి ఒక చురక. 

అయితే చురక లాగా అనిపించక మీ మేధస్సును మథనం చేస్తుంది ఒక 
కవ్వంలాగా! ఒక మేరుపు లాగా! ఆ మథనంలో నుంచి భావ పరంపర పుడుతున్నది. 

ఇవి పద్యాలో, గేయాలో, ఏవైతేనేమి? వాటిలో సొగసు వుంది. తొణికిసలాడుతూ 
భావం వుంది. గిలిగింతలు పెట్టె హాస్యం, వ్యంగ్యం వున్నాయి. అన్నిటినీ మించి 
మిమ్మల్ని ఊపిరి సలపనివ్వకుండా ఆలోచింపజేసే అణుశక్తివుంది. గూడు 
కట్టుకుపోయిన నమ్మకాలను చీల్చి చెండాడే ఖడ్గధార వుంది. 

ఇంత గొప్ప కవనాన్ని కత్తుల కవాతులతో అందించిన ముకురాల వారిని 
అభినందిస్తున్నాను. 


2-4-1986 - ఆవుల సాంబశివరావు 


11 


వెతలేని వానికి చెప్పకున్న వెత 


నవ్వే కత్తులు ముకురాల రామారెడ్డివే, పరిసరాలు మరవనివే, గతాన్ని 
వెతికినవే, ప్రస్తుతానికి పితికినవే. చరిత్రను, చిలికి, చిలికి మత సాంఘిక మర్యాదలను 
కెలికి కెలికి, నవ్వుతూ నవ్విస్తూనే సుకుమారం లోపించని కైతల వయ్యారం చూపుతూ 
వాడిన వాడి వాడి “పలుకుబడులు” ఇవి కత్తుల మొనలా? నవ్వులు రువ్విన పువ్వులా? 

కవి తిరుపతి వెంకన్నతో నడిపిన బావమరదుల సరసం విరసంకాలేదు. 
ఘాటైనా మోటనిపించదు. బలే బావమరదులు! మామూలు బావల బాపతైతే తిరుపతి 
వెంకన్నబావ ఈ పరాచికాల చెలగాటానికి ప్రాణ సంకటంలో పడేవాడే. కానీవాడు, 
ఆ బావగాడూ ఘటికుడే. నవ్వక ఏద్వక, కదలక మెదలక, ఎప్పటి వలెనే, ఏ మార్చు 
లేకనే, మురుపు చిలికిస్తూ, చిరునవ్వు చూపులతో మిటార మొలికిస్తూ, అభయముద్ర 
చూపుతూ విన్నాడు. వినడు మరి, వాడు బండరాతి నుంచి పుట్టుకొచ్చిన వాడు. 
శిల్పం పేర ఉలి చెక్కుళ్ళకు గురై కూడా స్పందించని వాడు, ఆక్రందించనివాడు. 
వాడు ఈ కవి చెప్పే కబుర్లకు చలిస్తాడా? 

రామారెడ్డి వెంకన్నబావతో సాగించిన సరసంలో, చేసిన ఎగతాళిలో, దెప్పి 
పొడుపులో, ఆడిన కారఢ్యాలలో, అంటించిన చురకలలో, వ్యక్తిగతమైన విషయం 
ఎక్కడాలేదు. అంతా జాతి విషయమే. ఆ 'జాతి = దేశం = దాని ఎల్లల్లో నివసించే 
జన సమూహం. (nation) 

పాపం అమాయక భక్తులు : వెంకన్న ఆడించిన ఆటలన్నీ ఆడుతారు. అన్ని 
సంకటాలకూ లోనౌతారు ఎప్పుడో ఏదో కించిత్‌ హాయి గొలిపే క్షణాల జీవితమే 
“వరంిగా మురిసిపోయి ఆపద మొక్కులవాడా నీ దయ, రక్షించు, నీకు 
మొక్కుకుంటున్నాం, ముడుపులు చెల్లిస్తున్నాం అంటారు. 

కవికి కలిగిన ఆపద వేరు; ఏవో ఆధునిక ఆశయాలు నమ్మి దొమ్మిలో 
దూకి. నడుం విరగ్గొట్టుకున్నాడట. అంతేకాదు కన్నొకటి లొట్టవోగా వెన్నుపోటు 
ఆచుకొని ఆత్మబంధువైన ఈ వెంకన్న బావను చూచిపోవటానికి వచ్చాడట. 


12 


దేశం దుర్గతికి జాతి దుస్థితికి కారణాలు ఏమిటో, కారకులు ఎవరో గుర్తించిన 
వాడు మురారె. ఆ కారణాల ఉనికికి, కారకుల అస్తిత్వానికి మూలకారకుడు తిరుపతి 
వెంకన్నే అని భావిస్తాడు. 

కవి మనిషి మనసున్న మనిషి, స్పందన లేనివాడు కాడు. వాడు పరిసరాలను 
దర్శిస్తాడు. మనలను దర్శింపజేస్తాడు పరమాత్మునివలె కేవలం సాక్షీ భూతుడు కాడు, 
జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండటానికి - దానికి కారణం వాడు కవి, 
సాక్షాత్తు మానవుడు. 

కేవలం లీల కొరకే అయితే చాలు చాలు ఈ సృష్టి రచన-ఇది సైనికుల 
పరిపాలన, జన మాన ప్రాణాలతో ఖేలన, చాలు చాలు ఈ సృష్టి రచన అని “నా 
గొడవ”. 

మురారె ఇంకొక అడుగు ముందుకు వేస్తాడు వెంకన్నను నిలవేసి 


“కారణాలన్నిటికి మూల కారణమయి ఉండి, 
నిష్మారణుడవయి ఉందువంట 

ద్రోహులకు మూలమగు దేశ ద్రోహివోలె 
ఉండి కనిపించుటకు మొగమోడినావాొ!” 


అని అడుగుతాడు. 

దేశ ద్రోహులైన పాలకుల యెడ పౌరుడు తీసుకోవలసిన ప్రత్యక్ష చర్యను 
దేశ భక్తుడుగా వెంకన్న ముందు తీసుకొని రచ్చకీడ్చి చెపుతున్నాడు కవి. 

పౌర ధర్మం గుర్తించిన మేధావులైన రచయితలు మురారె వెంకన్నను 
ప్రశ్నించినట్లు పాలక వర్గాలను ప్రశ్నిస్తే జాతి స్టిథి మరో తీరున ఉండదా? 

ఈనాటి రచయితలు, కవులు, అనేకులు కేవలం తమ పిరికితనం చేతనే 
(ప్రమ, ముమలను చీకటి బజారుకు బేరులను గోదాముల గోదామల్లులను, “మరేం” 
ద్రులను, దొంగసారా 'భర్టీ' విక్రమాక్రములను, వీరందరికీ ఆసరాగా వెలుస్తున్న 
సర్మారును, వారి వోట్ల సరఫరా దార్లను సేవిస్తూ పడుపు విందులారగిస్తూ ఉంటారు. 
అధికారాన్ని (తంజావూరు రాజుల తరహా రసికత్వాన్ని) ఆహా, ఓహో అని వర్ణిస్తూ, 
అంతా క్షేమం, హాయి- అనే క్షీణ సాహిత్య నిర్మాతలైన పతితులకంటే మురారె వంటి 
దేశభక్తుడు నయం, ముమ్మాటికి నయం. రామారెడ్డి పెట్టుకొన్న మొరలో దర్శింపజేసిన 
జాతి స్థితికి, దేశం గతికి, చెప్పుకొన్న తానూ వినే వెంకన్నా ఈ ఇద్దరే కాదట, 
సాక్షులు ఇంకా ఎందరో ఉన్నారట. 


13 


“విశ్వ ప్రకృతిలోని వింతను 

హాస లీలల చెప్పగల హిమాలయము సాక్షి 

ప్రతి వీర దమనుల పదఘట్టనకు ఉల్కి 

పుల్మరించిన కర్మభూమి సాక్షి 

అజ్ఞాన జీవుల అమృతుల జేయు 

ఆధ్యాత్మిక వారసత్వములు సాక్షి 

నీవుసాక్షివి అటు, నేను సాక్షిని ఇటు 

ఉభయ సంబంధమిదొకటి సాక్షి 

తాత ముత్తాత ప్రజ్ఞలు దలచి, 

గర్వశోభ ముదిరించుకొనెడి ప్రస్తుతము సాక్షి 

ప్రస్తుతము నుండి రానున్న భావసాక్షి 

పలకవలసినప్పుడు నీవు పలకకున్న” 

ఇంతా చెప్పి, వెంకన్నా! చెవిటి చెన్నప్పా! (నటనా?) సుంత వినవోయి నీ 

మనసెంత రాయి, ఎరుక మరుపుల కడ్డము తెరను గట్టి, నరుల నమ్మించు దేవ 
ఉన్నావ? లేవ? అన్న కవి నిరాశ చెందడు. దేవుడు ఏమీ చేయకుంటే చేయలేకపోతే 
ఏదో చేయకుండా తనకైతే తప్పదుగదా. ఈ ప్రపంచం తనది, దేశం తనది, జాతి 
తనది, దాన్ని చక్కదిద్దుకోకపోతే నష్టపడేవాడు తానే, అందుకే 


“చెలిమి చేసి దగాపడి చెడినచోట, 
ప్రార్థనకు దేవుడే రాజిపడని చోట, 
కాలసర్పము నెదిరించి, కాటు వడియు 
మనిషి బతుకాసగలదని మరలు చుంటి” 
అంటాడు. 
ఇంతకూ ఇదంతా మురారె ఆలోచనా లోకనం. తాను దర్శించి మనలను 
దర్శింపజేసిన కవితాగాన ప్రదర్శనంగా తోచే ప్రస్తుత భారత దర్శనం. జాతి 
ఎదుర్కొంటున్న సంకటాలన్నీ తెలుసుకొని చెప్పాడు. 
రోగ నిదానం జరిగింది, మరి చికిత్స? అనుమాన పెనుభూతాలను పారదోలే 
మంత్రదండం వంటిది కావాలె. మెదళ్ళకు పట్టిన బూజును దులిపే వెలుగు చీపురు; 
ముఠామఠాలకు, కుల ప్రాంతీయ తత్వాలకు, రీతి రివాజుల బూజులకు, సంకుచిత 
కుటిల మంతనాలకు చిక్కని జ్ఞాన తేజస్సు కావాలె, అది రావాలె. 


14 


అది కూడా మురారె ఆలోచనాలోకనం నుంచి పుట్టుకొచ్చినదే. 

కల : కలలో మరో దర్శనం. ఈ కావ్యం మొదటి భాగం అంతా దేశభక్తుడూ, 
జాతీయవాదీ, పౌరుడూ అయిన కవి భగవంతునితో పెట్టుకొన్న మొర. దానికి తిరుపతి 
వెంకన్న శ్రోత - మరి ఈ కల (భాగం) లోనో కవి శ్రోత. అన్ని సందేహాలను 
తీరుస్తూ సుకుమారంగా చీవాట్లు పెడుతూ వెలుగు దారి చూపినవాడు వాడు. వెంకన్నో 
ఎవడో కానీ ఆ కలలో కనిపించినవాడు. చీకటిని (అజ్ఞానాన్ని) నిలువునా చీల్చే 
జిలుగు చూపులు, అలజడి తరాలు విసిరే ప్రశ్నార్థకాలకు జవాబులు గాజాలు 
పురిమీసాలు, నొసట (త్రిశూల తిలకం, ఈ సామరస్యం తొణికిసలాడే వాడు, కలలో 
ఉన్న కవిని కవ్వించి, “సందిగ్ధ జీవుల చుట్టమా” అని సంబోధించి సరసాలాడుతూ 
మాటకారి అయిన కవిని మందలిస్తాడు. అన్నిటికీ బాధ్యత దేవునిదే అన్న కవి మాటను 
పురస్కరించుకొని (దేబెమొగమా!) “అమాయకులను ఆదుకొనుదైవమా? కలదా? 
(లేదు లేదు, ఉండదు ఉండదు అన్నట్లు) ఎదురు సవాలు వేస్తాడు. 

కలలోని ఆ మహనీయుడే “బాబూ ఇది లోకం. వినే వాళ్ళు వెర్రిబాగుల 
వాళ్ళయితే చెప్పే వాళ్లు “హరి” కథ చెపుతారు. ఎవరు ఏమి చెపుతారో వమిఉద్దేశించి 
చెపుతారో, చెప్పినదాంట్లో మలుపులూ మర్మాలూ (గ్రహించు - సందిగ్ధ జీవుల చుట్టమా! 
జాగ్రత్తగా విను - అట్లా గ్రహించని అమాయకులను నక్కతర్మాలు, గద్ద తర్మాలు 
బోల్తా కొట్టిస్తాయి. అటువంటి అమాయకులను ఆదుకొను దైవమా? కలదా? (లేదు, 
లేదు), నందనవనం దేవతలు నాటిందే అయినా దాన్ని రక్షించడానికి విచ్చుకత్తుల 
పహరాయే ఎప్పుడూ అవసరం. తాడితులపై పీడితులపై ధర్మదేవత తనకు తానే 
దీవనలు గురిపించుననుకొని దిక్కులు చూస్తివి. అమాయకుడా నిన్ను రక్షించే దైవమా? 
కలదా?” అని మురారెని చక్కగా కవితా మర్యాదలతో చీవాట్లు పెట్టినాడు. 

మతం మతమే. అదొక్కటే లేకుంటే ఎంత హాయిగా ఉండేదో అనుకొనే 
వారికి చెప్పినట్లు మతం ఎంత లోతైన వేళ్ళూని, ఎంతబలంగా మన టబ్రతుకులతో 
పెనవేసుకొనివుందో, (బ్రతుకులోని రంగాలపై మతమనే దయ్యాల మర్రి నీడలెట్లా 
వ్యాపించి వున్నాయో చూపిస్తాడు. 

కుల కక్షల నుంచి ద్విజాతి సిద్ధాంతం దాకా రకరకాల పేర్లతో మనుషుల 
రక్తం, మూలుగు, మెదడు,నరనరం, కణ కణంలో వెలసి తొలుస్తున్న ఈ 
మతమహామారి భయంకర స్వరూపాన్ని దర్శింపజేస్తాడు. (కలలో వచ్చిన పురి 
మీసాలోని నోట మురారె). 


15 


సమాజ అభ్యుదయానికి తోడుపడే సంస్మరణ అయినా అహింసే. సంహరణ 
అయినా అహింసే అని తేలుస్తాడు. 

సామరస్యం, సహనం అనేవి మాటల్లో కాదు, చేతల్లో రావాలె. ఒక వర్గమే 
సహిస్తూ పోతుంటే, సామరస్యం చూపుతుంటే మరో వర్షం వైరంతో వర్తిస్తుంటే జాతీయ 
సమైక్యత కుదరదు అంటాడు. 

భారత విదేశాంగ నీతిలోని లోటే చైనా దాడికీ, పాకిస్తాన్‌ కోతి చేష్టలకూ 
కారణమైంది; లౌకిక రాజ్యాంగం అని చెప్పుకుంటూ వివిధ మతాలకు స్వాతంత్ర్యం 
ఇవ్వడమే దేశంలో మత కలహాలకు, ద్విజాతి / వివిధ జాతి సిద్ధాంతాలకు మూల 
కారణమైంది అంటాడు. జాతీయతత్వం వివరిస్తాడు (పు. 60-62). చరిత్ర నిలిపిన 
మానవ సంప్రదాయ విధం జ్ఞాపకం చేస్తాడు (పు. 76). 

కావ్యం మొదటి భాగంలో (మనసురాయి చేసుకున్న దేవుని పేరుతో) సర్వాధికార 
ప్రమత్తులనె మందలించిన దానికి సమాధానం ఈ రెండోభాగం. సరే కానీ, ఇదంతా 
కలలోని మాటేనా? 

ఇంతకూ మురారె నవ్వేకత్తుల్లో ప్రయోగించిన భాష (బడి పలుకులూ, పలుకు 
బడులూ) ఎంత చక్కగా, కమ్మగా సరికొత్తగా వ్యంగ్యంగా, చమత్మారంగా ఉన్నదబ్బా! 
కవి బలే మాటకారి, కథంతా సంభాషణ పద్ధతిలో నడిపినాడు. కవిత్వ విలువలకు 
లోటురాకుండా చూసుకున్నాడు. దేశభక్తిజాతీయత విషయం చక్కగా భావించినాడు 
అని పాఠకులో/శోతలో కాసేపు చెప్పుకొని లేచిపోతే చాలా? అట్టాంటి మెచ్చుకోళ్ళ 
ధ్రువపత్రాలు లభిస్తే కవికి చాలా? (దీని తొలిముద్రణ కాలం నుంచీ నేటిదాకా 
అట్లాంటివి కొన్ని లభించి ఉండవచ్చు). రచించింది ఆ మాత్రానికేనా? 

నా ఉద్దేశంలో ఆపాటి తృప్తి సామాన్య రచయితలది. ద్రష్ట. స్రష్ట అయిన 
కవికి తృప్తి ఎన్నడు? తాను ఏ ఉద్దేశంతో కావ్యం రచించినాడో ఆ ఉద్దేశం నెరవేరిన 
నాడు, తన కల నిజమైననాడు, శక్తిమంతమైన జ్ఞానవంతమైన భారతజాతి ఏర్పడ్డనాడు. 


హైదరాబాదు, = కాళోజీ 
25-7-1986. 


16 


అంకితం 


భారత జాతీయ ప్రతిష్ట కోసం 


తను-మన-ధన సంపత్తులు 
అర్పించిన 
త్యాగమూర్తులకు 








నవ్వె కత్తులు - 1, 2 











నవ్వె కత్తులు - 1 


ఠారెత్తించెడి గరి మీసములు 

గోటం దువ్వు లారీల సర్గారుల్‌ గొల్వగ, 
నిత్య లక్షలకు నజ్రానాలు రాగా, 
అహంకారోన్మత్తులనైన ఆ క్షణములోగా 
మోరవంపించు దర్చారేగా ఇది! 

జే జయాభ్యుదయ 

ధర్మాదాయ, శ్రీరాయజే. 


ధర్మదర్శనమా దక్కదని, 
టికెట్టుగొని, 

కడకు “బారులో నిల్చితిని ప్రభూ, 
నిదానమైన విచారణేకాని 

నేటి గోష్టి పూర్ణములో, 

దేవ గోప్యముగద! 


ఆడబిడ్డ పద్మమ్మ మా అక్కగారు, 
వరస సరసము శ్రీవారు బావగారు, 
చనువుతో చిత్తగించండి 

సాగి అడగ వచ్చితిని, 

మన మనలోని ముచ్చటలివి : 


|. క్యూ, 


నవ్వే కత్తులు - 1 


20 


స్వామి, 

పాలవంటి సంసారమెందుకో విడిచి 
దిగిన వేంగి విడిచి, 

మళ్ళీ వలస శేషగిరికి ! 

వలసపై వలసేమి ; 


భాగ్యముండి వలస భావమేమి ? 


తోడుగా పైన, ముప్పయి మూడుకోట్ల 
కూడు పండాల దిగబెట్టి కుడిపినావు! 
భళిర పద్మావతీదేవి బాంధవమున 
చుట్టమై వచ్చి దయ్యమై పట్టినావ! 


మురుపు చిలికితేమి, 

చిరునవ్వు చూపులలో మిటార మొలికితేమి, 
అభయ ముద్ర చూపితేమి, 

మునుపటి బాపతు 

మాయకాడవగుట మాకు తెలుసు 


మామిడంచుల జరీ మడత ధోతులు 
విడిపించి, సంచులు తగిలించినావు; 
నిలువుటంగీ జోడు నొలిపించి, 

చీటి జాకెట్లునీటుగ తొడిగించినావు; 
రీకుఠాకుల పాగపీకలు లాగించి, 

అంచు బుట్టలను బోర్లించినావు; 

సిసలైన మా మగసిరి మీసకట్లు తీయించి 


న ల 


పె పట్లిక రుద్దించినావు; 
ల wm 


(eg 


నిన్ను నమ్మిన భక్తుల నిలువదోచి, 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నెత్తి దిగ గొరిగించి, కోనేట ముంచి, 
పంగనామము బెట్టించి పంపినావు 
బెర, చిరదరహాస! మాయా విలాస! 
చేతి తడికి రాగిచిలుము తీర్ధము, 
ఒక పుడిసెడైనగాని పొంగలి, 

పయి ఆశ? 

మెడలు వంచెపో శఠకోపము ! 
ప్రాప్తిలోనె తెలుసు ప్రభువు వరము 


ఏటేట కానుకలపై 
కోటి పడగలెత్తు ఏడుకొండలవాడా, 
వోటుకు దిగిరా చూతము, 


వాటముచెడి మొగము నల్లవడిపోవు గదా! 


ఖరదూషణులు ఇట కలరు, 
కన్మోలేవు 

పరదూషణకు తగు ప్రతిభలేక; 

ఆత్మ విశ్వాసివా, అడగడెవ్వడు, 
సొంత డబ్బాను గొట్టించు డాబులేక; 
కర్తనందువొ, కొరగావుగా 

మాటల సత్రాలు బెట్టించు సత్తలేక; 
సిరిగలాడవ? మోతుబరి చెల్లదిక్కడ 
వాలాయమైన దుర్వయము లేక, 
ఎన్ని అవతారములనొ నీవెత్తినావు, 
పాత టకటొంకు లిప్పుడు పనికిరావు; 
చీలు వోట్లు నీ కూర్భ్వ పుండ్రాలు దిద్దు, 
ఎన్నికలలో కరిగిపోవు ఎన్నికలలొ. 


నవ్వే కత్తులు - 1 


10 


21 


శబరి ఎంగిలి రుచిసై, 

గొల్లభామల జిడ్డు చెంపరుచులు? 

చెప్పకున్న మానెపోనిగాని- 

మన 'సినీభామల 

చెంప రుచులనైన చెప్పగలవ? 11 


కలికి తురాయి ఇక్కడ బెట్టి, 

ఫిల్ములో అట్ట కిరీటమే కట్టనేల? 

శంఖ చక్రాల హస్తాలిట, 

అటకొయ్య చేతులనే ప్రదర్శించనేల? 

నీల మేఘము వన్నె నీటు ఈడా! 

ఆద టెంకల మసిని బట్టించనేల? 
సురపొన్నమాల దీమరులు, 

ఆ షోకులో చమ్మి దండకు మెడచాచనేల? 
దివ్య రూపమునకు దీటుగా 

వీధి భాగవతవేషమొకటి గట్టి, 

వెండి తెరకు ఎక్కినట్టి తీరేమి? 

సారూప్య రక్తి చూపవా? 

కిరాయినటుడ! 12 


నీతులెన్ని మారె? 

నీ లడ్డు పాకము రుచులవోలె 

ప్రగతి రుచులు మారె; 

మార్చు మళ్ళీ మారె, 

మారనిదీ పట్టె వర్ధనమె సమస్త వర్ధనముల. 18 


1. వేంకటేశ్వరుని కథను సినిమా తీశారు, ఆ సందర్భం ఆధారంగా సాగిన పద్యాలు ఇవి. 


py) డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


కీలు గుర్రము కన్నను 'కిరుదు చూడు 
తాపులో కాస్త లివనైన చూపలేదు, 

నీ గరుడ సేవ చాలించి 

నేటికైన గట్టు దిగిరావ, 

ఒక *దౌరు గొట్టి పోవ 


అర్ధమాస్తులున్న 

అధికార బలమున్న 

ఈడుజోడు పట్టి చూడరిపుడు 

కోరి వలచు చెలులు కొదువేమి, 

తరలి రావేర, తరతరాల పెండ్లి కొడుక 


జారిన యౌవనాన 

వసచాలని భావకవీంద్రులోని 

బండారము తీరిపోయెను, 

తినాదిని ఆకలి కేకవేయు 

అంగారపు గుండె అభ్యుదయగామిది మందడెను, 
వెన్మబడ్డ శృంగారమునుద్దరించు అవకాశమిదే, 
విహరించి పోవయా 


నీ ముద్రమీద తాజాముద్ర 

ఒత్తి పంపదె మెరీనా బీచి పడుచు రొమ్ము; 
తళ్ళెక్కు నీ వన్నె గోల్కొండ బూబుల 

నీటు కాటుక కండ్ల నీడసోకి; 

నీ సిరి గందము వాసించు, 

బొంబాయి తారల కమ్మని తమ్మరుచికి; 
ఢిల్లి బుల్చులుల కౌగిళ్ళరాటుకు 


1. తక్కువబాపతు 2. దౌరా = పర్యటన. 


నవ్వే కత్తులు - 1 


14 


15 


16 


23 


24 


కళ కళ లాడవచ్చు నీ కౌస్తుభ మణి; 
వయసు వాలకములలోని వంపుసొంపు 
లట్టె వడబోయు 'నైలాను కట్టు గట్టి 
మిసమిసలు చూపు “ఏరు హోస్టెసు 
ప్రయాణసేవకై వచ్చు 

ఇటు దయచేయ వయ్య. 


అన్నపూర్ణమ్మ పుట్టినిల్లయినచోట 
పాపలకు ఉగ్గు కరువయి, 
రేపుఏమొ! 

మాపుగడవని మా పేదకాపురాలు 
చూడవత్తువా, చుట్టుపుచూపుగాగ. 


భూమి దున్నబోడు భూలక్ష్మి కామందు, 
భూమి దున్న దున్న బువ్వ కరువు, 
భూమి దున్నకుండ భూములేలిరిగదా 
మనువునాటి నుండి *మావొ వరకు! 


బుషి దేశము భారతమని, 

కృషి దేశము భారతమనిరే, 

తడిమడిలో కృషిచేసి చేయ నేర్పిన 

బుషి ఎవడో, తెలియరాదరే మన కథలో 


దున్నపోతు ఒకని దొడ్డిదై, 
ఎద్దు వేరొకని గంతదై, 
మరొకని కిందిదైన భూమి, 
ఒకనిదైనది నాగలి, 


17 


18 


19 


20 


1. Nylon 2. Air hostess 3. చైనా నియంత 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


దిక్కుమాలి సేద్య దేశము ఇది! 
దున్ని దున్ని కూటికి నోచకున్న 


రైతులందరును భాగవతులయి అడుగబోవ, 


బలువు చిరుదిండ్ల ముద్దుల బావ, 


మూతినాకుకొని కల్పలతలనే పాకగలడాొ : 


నగుచు దేవదారాకులే నమలగలడా!! 


వెర్రి వేదాంతులై బట్ట విడిచి 
భక్తులందరును అవధూతలే అయిననాడు, 
కనక చేలముగల వన్నెకాడ, 
చింగులెత్తుకొని సిగ్గుపడి పరుగెత్తవలెను 


నాకేదో కొదవయ్యి దెప్పను, 


అమా నాకేమి, 


ఈ బైలుకొంపే కైలాసము 


భిక్షులే *ేవరుస, 


హామీ ఇవ్వగా ఇంటియాలే కామేశ్వరి, 
గొంతు చల్లబడ జాలేగంగ, 

మా ఇంటిలోనో కొన్నాళ్ళిటులుండి 
పల్లెరుచి చూడోయీ జగన్నోహనా. 


ఉంటే వైకుంఠము, 
లేకుంటే *ఊకుంటము 


ఇదిగో ఒక్కని నా ఇంటి సమస్యా? కాదిది, 


తంటాలో బడ్డ జాతి దశ చూచితివే? 


|; తీరప్రజల 


నవ్వే కత్తులు - 1 


DP ఊర్మెనే ఉంటాం 


21 


22 


28 


24 


25 


25 


సానిన్‌ నాయకిగా, 

దగా విటుని ప్రాజాస్వామ్య ధర్మాసనాసీనుంగా 

పరిపూర్ణ శుంఠను బుధుల్‌ సేవించు భాగ్యోన్నతుంగా 

నిద్రాళుల దేశరక్షకులుగా, 

బెనట్లు దీవించినావె! 

నిర్హేతుక జాయమాన కరుణాబ్టీ! 

చాతురీ ధీనిధీ! 26 


ఇల్లుగట్టినగాని, పిల్లబుట్టినగాని, 

నీ పూజ, నీ పేరు, నిలిపినాము; 

కల్యాణ తోరణాల్‌ గట్టినా, 

కక్కుడు వెట్టినా, 

ముడుపులు గట్టినాము; 

చదువురాకున్న 

పై పెదవి గోర్శొన్న 

నీ పటముకే పబ్బతి బట్టినాము; 

పండినా, ఎండినా, వద్దులు-ఎద్దులు చిక్కినా, 
నీ దిక్కె మొక్కినాము: 

ఆత్మబంధువా ఆధునికాశయాలునమ్మి, 
దొమ్మిలో దూకితి, 

నడుము విరిగి, 

కన్నాకటి లొట్టవోయెను, 

వెన్నుపోటు ఆచుకొని వచ్చితిని 

నిన్ను చూచిపోవ. 27 


ఇవి గుబాలించు కాన్మలు, ఎంతవింత; 


గ వర్ణాంతర, దేశాంతర సంబంధాలతో ఏర్పడ్డ సమాజం సూచితం. 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


చూడ చూడగ'సమ్మి(శ్ర సురభిళములె, 
మల్లెలివి, లిల్లులివి. మదన్మస్తులు ఇవి! 
రకరకాలను మెచ్చుదొరా. 

చిరాకు పడకు, 

చీదర బాదర పడకు, 

సహపరాగ సంపర్మములివి, 

గులాబులు ఇవి. 

ఈ గుబాళించు కాన్మలు ఏమి వింత 
చూడచూడగ సమ్మిశ్ర సురభిళములె, 

గండి వడి పూచు నా గుండె గాయములకు 
'పైరలై, హాయిమనిపించు పరిమళముల! 28 


జర, పెద్దల్లుడవు, 

ఇంట అడుగు వడిన దాదిగా 

మాకు అప్పు ఆదాయమయ్య, 

గొప్పలన్ని డాలర్లకు కుదువ బడగ 

చిరుతలకు దక్కెనోయి "బీజింగ్‌ మిఠాయి. 29 


తొల్లిట వీరభద్రునకు తొల్పిన రాతికి రూపుమల్సి, 

పై నల్లని రంగు రుద్ది, 

తిరునామము తీరిచి దిద్ది, 

బూటకాలల్లిన విష్ణువైతివట" 

లాహిరి, లాహిరి, ఉన్నవానిదే ఇల్లు- 

విచార విప్లవ ర్సురీ లహరీ, *నకసల్‌బరీ హరీ! 30 


1. యువతరం వారు చైనా మావోయిజం వైపు ఆకర్షితులవుతున్న వైనం సూచితం. 
2. ఆక్రమణ తత్వంగల నక్సల్‌బరీ ఉద్యమానికి నీవు, నీ తత్వం పాత ప్రతీకలే అన్నట్లు. 


నవ్వే కత్తులు - 1 


27 


28 


సాటి కూటాలతో సంఘర్షణము లేదు 
పాక్షిక తత్వము పాదుగాదు; 

నమ్మిక సడలించు నాయకత్వము గాదు; 
ధనిక స్వామ్యములపై దాడిలేదు; 
పెట్టుబడి దివాలుగొట్టు చిక్కలేదు, 
సొంత సమృద్ధికి చింతలేదు; 
అంతర్విరుద్దాల అవ్యవస్థాలేదు, 

భద్రత లోపించు భయమేలేదు; 


క్షేత వృద్ధికి, వనరుకు, సేవజేయువర్గమునకు 


రాబడుల పంపకము భళిర! 
మా ప్రభో, దేవుడున్న సామ్యవ్యవస్థ 
తీరు పలికించె కలకల తిరుమల కళ! 


అడగంబోను" మరో ప్రపంచము” 
ఇదయ్యా తిర్మలై! చాలుసై; 
గొడవా పూజ్యము, 
అంటుసొంటులను అన్మోరాదు, 
ఏ మూల విన్సడదే ఆకలికేక, 
వర్గకలహ ప్రస్తావనా నాస్తి, 
ఎన్నడు పోబోని సవర్ణభావన, 
సమానాత్మానురాగాలు, 

ఎద్దడినై, 

చూచినదే సుదర్శనము, 
సాదైవచ్చి జోగెత్తినా పడిపణ్యారము మస్తు, 
ఏ బెడద మోపై చచ్చినా ముక్తి, 
ఇక్కడ శ్రీ వారిది చిద్విలాసమట! 
మాకా కర్వు సర్రంట! 


1. శ్రీ శ్రీ ఊహించిన ప్రపంచం. 


al 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


దేవుడ, నీ స్వార్థము ఎంత దివ్యమయ!! 
నీవూరూర వేంచేసినప్పుడె 
ఈ గోళ మహోజిగిల్లు మనదా భూలోకవైకుంఠమై. 


ఎన్ని వనర్గొ, పైదొరకె, యెంకన బాబుక! 
చేనుపక్క యెంకన్నకు కూడులేదు; 

కలకాలము చూచిన 

చెట్టకింది యెంకన్నకు గూడులేదు, 

మొలకందని గుడ్డలె గుండ్ల సందు యెంకన్నకు- 


పేరు ఒక్కటయినా, స్టలవాసినిబట్టి ప్రాప్తమౌ. 
థి అ జ్‌ 


చూచియు చూడకుండినటు చూచెడు చూపుల జిల్లు నవ్వులో 
దాచిన ధర్మ సూక్ష్మమెగదా మరి మా శని - చెప్పనేర్తువా, 
పాచిన నీతి పేరట, నిబంధనపేరట 

దొంగసాకుతో దోచిన వారినే 

ఎదరిదోచిన వారిది పాపమా ప్రభూ! 


(బ్రతుకునిండ ద్వంద్వ ప్రాబల్యము- 
ప్రియము పేర కప్పదాట్లు వేయబోక 

నీ ప్రియమును తెలుపు నీరజాక్షా, 

శుష్మ ప్రియముకన్న హితము ప్రియము నాకు. 


'పేసలోన "శాక్రము దాచి, 
పేరులోన *శైవమును నిల్పి; 
వైష్ణవ సాధన ఇది; మోక్షమునకిది, 
అన్నట్లు మూడు బొట్లు 
1. బాలాజీ, శక్తి - శాక్తం = బలిమాంసభక్షణ మతం. 
2. వేంకట + ఈశ్వర - “అంతశ్మాక్తం బహిళ్షైవం, సభాయా వైష్టవంతథా” 
అన్నట్లు. 


నవ్వే కత్తులు - 1 


చూప మెరసెడి ముసినవ్వు చూడవింత 
తన్నుకచచ్చు తర్మము వితర్మములోపడి, 
(బ్రహ్మ వాదమందెన్ని యుగాలు దొర్లినవి? 
ఇంగితమెచ్చని దాసభక్తితో 

కొన్ని యుగాలు పొర్లినవి; 

కొంచెము సంశయమయ్యె- 

లెక్కలో సున్నను ముందుబెట్టి 

కుడి చోటున అంకెలు వేసి చూచితే! 


సోః హం అనియని, 
కస్టం కోల హం అని పీకులాడుకొని, 
చివరకు దాసో౭ హమని దక్కమైతిమి! 


తాహతు చెడబాదెను గతి తర్మము కొరడా. 


సృష్టికాది పదార్థమో, చేతనమొ, 
సవాలుకొత్తది మేధావి వర్గములకు; 
వాది ప్రతివాదులంత అవ్యక్తులైరి, 
నీ ఇజము వినిపించవా నీలవర్ణ. 


'రయఘూటోపియా అయి, 


36 


37 


38 


39 


ఉపనిషత్తుల నోటి తడి యారెనా గతితర్మమునకు? 


మంటలై మండెనా మనువృత్త మార్గాలు, 
రాపాడు వర్గ పోరాటములకు? 
పరమార్థములు చెల్లవయ్యెనా, 

అదనపు విలువల బేరాల విపణిలోన? 
నిష్టకు చెదరెనా, 

నిర్వికల్పానంద త్రిపుటియోగము 


1. ఊహాత్మకమైన పరిశుద్ధ / పరిపూర్ణ సమాజ భావన; 2. గతితర్మం, వర్గపోరాటం, అదనపు 
విలువల సిద్ధాంతాలు ఈ మూడూ సామ్యవాదంలో త్రికం. 


30 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


*సామ్యత్రికము ముందు? 

సాత్విక స్వార్థమతుల సంచారభావ 

రతుల నెలవయ్యెనా కేవలాత్మపదము? 

అతి రహస్యము *త్రిమతాల యతుల మతము 

గుట్టు రట్టయి మిగిలెనా బట్టబయలు? 40 


(బ్రతుకున్నేర్చిన జాతికంగబలమే 

ప్రాధాన్య మన్నాడు ధీమతి ఆ డార్విను, 

భౌతికార్థికమె సంభావించమన్నాడు 

మద్దతుగా మార్చు, 

స్వతంత్ర కాముకమె నిర్ధారించెపో (ఫైదు బాబతు, 

శిశ్నీధర రక్తి ఆధునిక జీవన్ముక్తి జెనా ప్రభూ? 41 


*రగిలించె రగిలించె రగిలించె ద్వేషాన్ని 

చలిమల తల ర్లుగ ర్లుగనమండ, 

రేగించె రెచ్చించె రెట్టించె వాదాలు 

నానాత్వముల జాతి మానముచెడ, 

కలిగించె చెలగించె బలవద్విరోధాలు 

నిగ్రహాత్మకులు ప్రతిగ్రహింప, 

సాగించె దుర్నీతి సాధించె వేధించె 

మత రాక్షసులు తన మాటు గాగ, 

"మార్చు వాది వచ్చె మనిషికి శత్రువై, 

కడల ఊర్లు వల్లకాడులయ్యె, 

రజత గిరులదాకె రక్త వసంతాలు, 

వీరభద్రుడొళ్ళు విరువడేమి? 42 
1. అద్వైత - ద్వైత - విశిష్టా ద్వైతాలు. 
2. భారతదేశంపై చైనా దాడి (క్రీ.శ. 1962) మత రాజ్యమైన పాకిస్తాన్‌కు చైనా ఆసరా వగైరా 


ఇందులో సూచితం. 
3. మార్చువాది వేరు, వేడి వేరు. 


నవ్వే కత్తులు - 1 31 


సంచితమెంత తోడుపడజాలెను 

భారత భూమిమీద వాసించిన ధర్మ పౌరులకు? 

చెచ్చెరదాడులు గొట్టి శత్రువుల్‌ మించినవేళ 

పీకగదలించక 

నెమ్మదిగా మొగాలు దప్పించెడి 

తిండిపోతుల సపీఠులు 

వీరికి ఇంటి వేల్పులా? 483 


అగ్ని నేత్రము మూసెనా స్వయంభువు, 
కాకతీయుల గొంతులు తెగుట చూచి? 

రవి చల్లబడినాడ, 

రాజపుత్ర స్త్రీలు మొగలులమేనాలు దిగుట చూచి 
గర్జించలేడ ఉగ్రనరసింహుడు 

రామరాయనిపై కరిన్‌ త్రోయజూచి? 

తుల్లా భవాని ఎత్తువడెనా, 

సాంబాజినాల్మ నెత్తురులొల్మ నరక జూచి? 
పదరి, పొంచి, శత్రులు మీద బడినవేళ, 
మంచెగట్టిన దిష్టి బొమ్మల విధాన 

కదల మెదలని దేవుండ్లు కలరు మాకు 

లెక్క మిక్కిలి - తుదకు నీ లీల మిగిలె, 44 


ఏమి యజ్ఞ ఫలమిది? 

ఇట్లెంతదాక విడిదిగావలె మా నేల గడబిడలకు? 

నేడు కైలాస దరులకు నెక్కి 

శిబిరముల విడిసె "బండముక్కుల మూక మరల 45 


1. చైనా సిపాయిలు. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


కపట వైరి బీభత్స రంగము సృజించి, 
పెరడు చుట్టున పీనుగు పెంట చేయ, 
శాంత్యహింసల బేరాలు సాగునోయి 
తోలుకత్తులు, కుంటి గుర్రాలు గాక! 


కాలమొక రీతిగా ఎట్లా గడవదలచి, 
మడిని దడిని మార్చితిని జీవుడను నేను, 
కాలచక్రము దిప్పెడి ఘనుడవంట 

గుడి గుడికి మారినావు. దేవుడవు నీవు! 


గుహుని వియ్యంకులైన నాగులు, 

అహో బిలాన దుంపలు దిను చెంచులక్ష్మి తమ్ములు + 
ఎల్ల చుట్టాలెగద నీకు నల్లదొరకు, 

నేడు ఫాదరీ తొత్తులా కూడుకొరకు? 


నైలు ప్రవాహ బంధము పునాదులలో 
కనిపించెనంట శైవాలయ గోపురాలు! 
అనివార్యము మార్పుల తీర్పులు + 

ఇప్పుడీ కోలుల, గోందులన్‌ పిలుచుకొన్నది 
ముక్తియొ, సిల్వదాస్యమో, 

కాలమెనీవు, కల్పనల కర్తవు, 

రేపటి రూపులెట్టివో! 


(ప్రభువు ఒకడు దిగెను పాపుల రక్షింప 
మోజుదీరనిచ్చు, ముక్తినిచ్చు; 
పాపులను వధించు ప్రభు దర్శనాలకు 


జ. 


1. తీర 
థి 


గ 


నవ్వే కత్తులు - 1 


46 


47 


48 


49 


33 


34 


"వరస తగ్గు ముఖము పట్టవచ్చు 
చరిచీ గంటలుగొట్టి పిల్చినది, 


50 


తాజా ప్రేమ మంత్రాలు మంత్ర రహస్యాలు పఠించి, 


పంచినది వార్తా ముక్తి పత్రాలు - 


మాయురె, రామానుజ మంత్రమే మరుతువా! 


ఓరోరి నామాల దాసరి, 
ని గోపురమెక్కి 
కాస్తయిన పస్తాయించుకోనేరవా, 


నీయవతార డిండిమ ధ్వనించుటకు+ 

ఈ భరతోర్విలోనె వాలాయమె! 

పాప కర్ములు పరాయి ప్రదేశములోన పుట్ట 
వింటి నేనొక రహస్యము, 

కృష్ణునిపేరె మాయ కైస్తాయెనటందురు 
ఈ కథకు సాక్ష్యము పల్మవ వేంకటేశ్వరా! 


చచ్చి దయ్యమైన సైతాను మతములు 
రెచ్చి చుట్టు చెంగలించు చుండ; 
పిక్కటించి, ఇనుప పెరుమాళ్ళువై, 
నిటా నిలువు నిద్రదీయ నీకు తగున? 


లీలా మానుష వేపికి 

ఎలాగైతేమిగాని, 

ఇంతవరకు 'గోపాలు'వే; 

“గో పదము విడి 

“పాలు” మిగలవచ్చు 'పోపుపాలు” చెలిమితో. 


కల్ల/కల్పన/రసపిచ్చిగాదిది, 
కథ జరిగె, 


51 


నట్లాయెనె? 


ర్‌2 


53 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నవ్వే కత్తులు - 1 


జరుగుచున్నది 

ముందు జరగనున్నముప్పు పసిగట్టపోతివా 
బుడము మాసి 

మునగదేజాతి అస్సీరియనులవోలె. 


కరిగెను స్వతంత్ర యుగ కల, 
ఇరవయేండ్లనాటి కతలన్ని వెతలయినవి, 
ప్రజాపతు” లకు 

“లోకకల్యాణము” ధోరణులకు 
వినవలసెనే అగత్యమై వికట వ్యాఖ్య 


ఎంత రంధి! 

“ప్రభుత్వము” ఏమిలింగమని అడిగినంత, 
'హోవున ఆవలించి, 

బుర్రగోకుచు, 

తాపిగా బొర్ర దువ్వి, 

కండ్లు తెలవేసె ఆస్థాన కవి చెమర్చి !! 


సవ్యాఖ్యానము నీ చరిత్రాకటి అచ్చై వచ్చె, 
చూడంగ ఢోకా వ్యాజ్యాలది 

కూట సాక్షులది భోగట్టా, 

మహంతయ్య గుత్తా వ్యాపారము 

ఆర్లు నూర్లయిన ఖాతా జాబితాలో 

ఏదో దివ్యోన్మాదమె కాని 

చూపదు మరేదీ దీన రక్షార్థమై. 


కీలక పరిశ్రమలు గుటకేశ్వరులకు, 
హెచ్చు వాటాలు రండా మరేశ్వరులకు 
ఇష్ట గుత్తాలు పార్టీ విటేశ్వరులకు, 


ర్‌ర్‌ 


56 


57 


ర్‌రి 


35 


36 


ఎగుమతుల పరిమిట్లు శరేశ్వరులకు, 

సీట్లు *లొడ కేశ్వరుకలు, 

దంచేసినన్ని *లాట్లు గుండా ముఠేశ్వరులకు, 
సదాశ్రమించిరా కష్టగాళ్ళకు 


మిగులుబాట్లు ఏమిటవి, వెంట్రుకలు-వెంకటేశ్వరులకు. 


పరువా సాంతము మంటలో గలిసె, 
కొంపా కాలి బొగ్గాయె, 

అల్లరి దుర్విప్లవ కుట్ర దాడులకు 
పిల్లా జెల్లలయ్యో తలో తెరువై 
కంపన బడ్డవేళ, 

హృదయోద్వేగాల నాపంగ, 
దుర్భరమై నాలుక పెట్లి పడ్డపుడు, 


సవ్యాసవ్య గుంజాటమా ? 


అన్నము కర్వుదేశమును 

హంగులులేని ప్రభుత్వమమ్ముకో 

నున్నది అప్పు తప్పులకు- 

ఉన్న స్వతంత్రము 

కూట రాజ్యముల్‌ పన్నిన శుక్రనీతి వలవడ్డది - 
యోగ సుషుప్తి కైపులో 

కన్నులుమూసినావాొ, 

సిరిగందపు నామము బేట్లుచాటుగా. 


59 


60 


61 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


కులమో, వర్గమొ చెప్పి చూపనిదె 
మాకుద్యోగమే కాదు, 

మంత్రులయే యోగము రాదు- 

పెండ్లి గలభాలో చెప్పనేలేదు నీకులమేదో, 
ఎటు గోత్ర సంగతమొ, 

కన్మోరాగనే మోము తీరలుకేనా ! 

కులగోత్ర హీనులను ఆరాధించ మా ఖర్మమా! 


యజ్ఞోప వీతమున్నా 
గోత్రహీనుని గోత్ర కర్తగ చెప్పుకొనగ గాదు; 
సూర్య వంశము అంశచూపినా, 

పగటి రసిక విలాసము ప్రదర్శించ గాదు; 
చంద్ర వంశమొ ! అని శంకించినా, 

వాసి ఘనము చీకటి దొరతనముగాదు; 
వడ్డికాసుల వృత్తి వాడవైనా, 

పౌర ప్రగతికే, సొంత లాభమునగాదు; 

సేవ భావమున్నా బానిసేమిగావు, 
అంటనీయని టక్కు పూజారిదిగద ! 
హరిజనుడవుగావే 

వేషమరసి చూడ గిరిజనుడవుగావే, 


సప్తగిరి నివాస ! 


నీ వర్ణప్రభ లెస్స తేట పడెపో నీగ్రోది 

క్షీరాబ్ది కన్యా వాల్లభ్యము నోచుకొంటివి భలేగా, 
నల్ల తెల్ల ప్రభేదావేశాలకు మేము చచ్చిపడుటేనా, 
జీహుజుర్‌ ! 

ఆర్యులా, ద్రావిళ్ళా దొరగారి చుట్టములు 
అంతర్వాణి విన్సించుమా. 


నవ్వే కత్తులు - 1 


62 


63 


64 


37 


లోనిగుట్టు తెలియలేని పద్మమ్మ 

నీ గుణము, గోత్రమాస్తి, కులము, పేరు, 

ఊరు, ఏదొ కనక ఉత్తుత్త ప్రేమకే 

(బ్రమసెనేమొ, వెర్రిబాగులదయొ ! 65 


మంగ పట్న మొకటి మలకింద గట్టించి 

బిరుదు చూపినావు, 

వీవి ముఖము 

చూడకుండ నీకు సుప్రభాతము లేదు. 

దక్షిణులకిదా ఉదారశైలి ? 66 


“హిందూ రాజ్య రమాధురంధరుడు + 

అయారే కృష్ణ రాయండె నీ బందా, 

రాణులతో సహా వినతుడై 

ప్రాగ్వార మందుండ 

నీ హుందా ఎక్కడ మొక్క వోయినదయా ! 

హుజూర్లతో వింతగా 

బాంధవ్యంబు కుదుర్చుకొంటివి 

నవాబై కొత్త కిత్తాబుతో. 67 


“వరి నా మంది"? 

వచ్చేటి వారిదంత పిలకమతమె 
చూడిని వీవి అలిగెనంట, 
“మరలిపోవునప్పటిది నీ మతమె 
పిలక లెవ్వి' - అన లౌక్యమే 


1. ఏరీ నా మంది (తురకలు) ? నిన్నుచూడవచ్చేవాళ్ళంతా హిందువులే. నీవు అందరికీ దేవుడవుకావు 
అని బీబీ అలిగితే, యాత్రీకులు వచ్చేటప్పుడు పిలకలతో హిందువులుగా కనిపించినా, పొయ్యేటప్పుడు 
పిలకలు కొరిగించుకొని తురకలైపోతున్నారుకదా! చూడవేమి? అన్నాడట వెంకటేశ్వరుడు. ఇదో 
జానపదగాధ. ఈ సరసోక్తిలోను “లౌకిక తత్వం గమనించదగింది. 


38 డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


బీబి నవ్వెనంట. 

'సైర నమాజురోసిన అజాదువు 
కాఫరు మొక్కు మెచ్చి 

ముర్గారులు ఆరగించు సరదారువు, 
శ్రీపతివయ్యు చిప్ప ఫక్కీరువు, 

భక్తి తిక్క పరికించదు నీ కత, 
నిన్ను బీబి నాంచారిని రచ్చకే పిలిచి 
నల్లురిలో కులతప్పు మోపనా. 


బీబియే కోరి నిన్ను వలపించుకొనెనొ 
నీవె బీబిని వలపించినావొ, 
ఆయిగాసని, 

లటికీలుగొట్టి బిర్యాని మెక్కి 
వారెవహ్వ విన్నాము కవ్వాలి దక్కి 


అఖిల దేవ దేవుడల్లు డైనాడని 
తురకమియలు నిన్ను మురిసి కొలువ 
మియ్యలకు గులామలయ్యి రయ్యంగార్లు 
మారకమిది ఉభయ తారకమిది. 


రాము రహీము లేకమయిరా, సరి; 
కృష్ణకరీము లొక్కటై 

మా మత సామరస్యము- 

నమస్సు నమాజొకటైనగాని, 


మక్కా మహలింగ మోర్వదట కాఫరు హిందువు ముద్దుసోక- 


గాంధీ మహనీయ బోధవిని 
"ఈశ్వరు నల్లమియాం సహించడా? 


1. ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌ (గాంధీజీ బోధ). 


నవ్వే కత్తులు - 1 


68 


69 


70 


71 


72 


39 


40 


తండ్రి జంగమ మల్లయ్య తాను అల్లి, 
తల్లి మాతంగ బుషి కూతు తాను లిల్లి 
పొందికలు చేయగా చిత్ర పుత్రులైరి, 
నెత్రు బలగానికే ప్రాణశత్రులైరి ! 


రక్తమును పంచుకొన్నవారంట, 
అన్నదమ్ములంట, ద్విజాతి సిద్దాంతమంట 
జాతిపిత యంత వాడె 

ఈ జాతివైర మారణము మధ్య 

తానె దుర్శరణమయ్యె. 


తమ్ము లెన్నడైరి తల్లిని పూజించి? 
తల్లి రొమ్ము గుద్ది తమ్ములైరి, 
తమ్ములెనృడైరి తామిల్లు నిలబెట్టి? 
తగులబెట్టి నేడు తమ్ములైరి. 


పొరుగువాడు భాయీ వెన్నుపోటు పొడిచి, 
పక్కలో తమ్ముడనువాడు డొకృచించి, 
స్నాన మాడించిరే అహింసా వ్రతులను 
మతపు గత్తుల నెత్తురు మడుగులోన. 


లేచి యాడెనవె నిశాచర ధ్వజములు 
అదను చూచె పంచమాంగ దళము, 
మతము బూబుసాని మావోనువలపించె 


నాల్మచాచె శాంతి నరబలులకు. 


73 


74 


75 


76 


77 


1. మతరాజ్యమైన పాకిస్తాన్‌తో మావోమైత్రి సూచితం (1962-64). 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మార్జాల కూటమి మంత్రాంగము 

తెలిసి తెలిసి ౫ 'కపోత సందేశి మంపి; 
“మానసిమున చిచ్చు మండించు 

ద్వేషాగ్ని కిలకు ౫ “శ్వేత పత్రాలు’ విసరి; 
దుర్మ్శతోన్మాదుల దురుసు 'జెహాదు నాదాలకు 
౫ శాంతి మంత్రాలు చదివి; 

కచ్చి రొంపికి అగ్గి కట్టవేయు 

శతఘ్నులకు ౫ నిరసనల పేలాలు నింపి; 
నేటిదాక సారించిన నీతి, 

కోతి లగువులే చూపె; *ఎర్రగులాబి చింపె, 
“పంచశీలి లోనే బాంబు సంచలించె, 

శాంతి శాంతించె, మతపిశాచమె హసించె. 78 


పదరి పదరి వీచు పడమటి గాళ్ళకు 

తడులు ఉబుకు సింధు తటము మీద, 

మొగ్గవేయ దొడగె మొగలాయి తోటలు 

మధ్యయుగ ఖుషీలు మసలుకొనగ. 79 


వీరుడై అహింస విలువ చెప్పిననాడె 

జనము మెచ్చు, దాని గుణము హెచ్చు; 

భీరమతి అహింస తీరు 

నపుంసక బ్రహ్మచర్య వ్రతము భంగిలొచ్చు. 80 


1. (క్రీశ. 1962-64) భారతదేశంపై చైనా, పాకీస్తాన్‌ దాడులూ, పరసిరదేశాలు పరస్పరం 
సరిహద్దులు ఆక్రమించకూడదు అని నెహ్రూ ప్రతిపాదించిన 'పంచళశీల) సూత్రం తెగటం వగైరా 
ఇందులో సూచితం. 

2. నెహ్రూ విధానం ప్రజాస్వామ్య సోషలిజంకు ప్రతీక. 


నవ్వే కత్తులు - 1 41 


42 


తొక్క వచ్చిన కాళ్ళకు మొక్కి బతుకు 

ఎగ్గు సిగ్గేమిలేనిది ఏమి జాతి? 

భరత సంతతియో, 

జడభరత సంతతియొ, 

తెలుపరాదు - యుద్ధమే తేల్చవచ్చు. 81 


వీరసాహసములు వెక్కిరింతల పాలు, 
ప్రతిభామతులు వెట్టిపనులపాలు; 
బలగము, బంధులు, బలిపీఠములపాలు, 
సిబ్బంది తలకొక శిక్షపాలు; 

చిన చిన్న బాలలు చేబడితెలపాలు, 
ముసలి తరమువారు ముష్టిపాలు; 
చెరబడ్డ బహదూర్లు చిత్రవధలపాలు, 
పడుచులు పగవాని పడకపాలు, 
శత్రువులకు లొంగుజాతి జీవితములో 
కటకటలు చరిత్రపుటలుచూడు, 

రక్త గంధమద్ది రావోయి 

దుశ్ళక్తులొత్తి పొడిచె-లే- 
రణోద్యమమిది. 82 


హింస వాతబడె అహింసాబలము, 
అహో నిన్న ఏన్లు-చూడు నేడు పీన్లు, 


గాంధితాత పగటికలలోని మురిపాలు 
నత్తలట్లు తోచి నాగులయ్యె ! 83 


చేతిపని విడిచి నమాజు చేయవచ్చు. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


బైబిలు సువార్త గుడులపై వ్రాయవచ్చు 

“రామజన్మ భూమికి పోవు 

రామనామ వ్రతులు మతమూఢులట ! 

రామరాజ్యమిదట !! 84 


అంతా మనుషులు 

ఒక భగవంతుని సంతానము - 

భగవద్దీవనతో గొంతులు తెంచుకొని గదా 

శాంతి జపము చేసిరి మతసామ్యవిధమిదా? 85 


నానాకేటు మతాల నీవిచట సన్మానించి, 

బెదార్య వ్యాఖ్యానాలిచ్చుట 

చేతగాని తనమే కాదా ? 

మదీనా స్థలిన్‌ గానీ, 

రోము పురోపకంఠముననే కానీ, 

లెనిన్‌ (గ్రాడులోగానీ, 

కాస్త ప్రతిష్ట చేసుకొని 

బాకా నూద దమ్మున్నదా? 86 


స్వమతులతో విమతులతో 

సమ జాతీయ ప్రభావ సంస్థాపన, 

కృత్రిమ గర్భోత్సత్తి విధానము లిచ్చిన 

ఫలితమిచ్చునా తుదకైనా ! 87 


1 అయోధ్యలో రామ జన్మ భూమికి ఆనించి మసీదుగట్టి మతకలహాలు సృష్టించిన ఉదంతం 


ప్రసిదం. 
> 


నవ్వే కత్తులు - 1 43 


44 


సిలువన్‌ చాటుగ మాటుగా 

నెలిపి కొల్చెన్‌ దేవతా విగ్రహార్చలలో 

బాపని బాపిటిస్టు - 

ఇదియే సమ్మోహనాస్రమ్మయా? 

“కలయో, వైష్టవమాయయో, 

ఇతర సంకల్పార్థమో” 

తేలదా, 

నిలువుందోపిడి నీకె మూడు; 

అవురా, నిర్వూహ దామోదరా 88 


ఉపనిషత్తులెరిగి యుద్దాలు నడిపిన 

వీర భరత సుతుల వారసులట. 

కండ్లు బార తెరిచి కలలుగంటున్నారు 

శాంతరసము దాగి జయము” మరిచి. 89 


కృతకాచార ప్రచార ఘోర దురహంకృత్యాలు 

మాలోన మాకె తగాదాలను పెంచగా, 

వికట రక్తిధ్వాంత 

దిగ్భాంత భారత సంగ్రామమె దాపురించె - 

చెలకోలన్‌బట్టి, చేర్దెక్కి 

మద్దతుగా రావలె మళ్ళి ఒక్క పరి 

గీతా కృష్ణ విస్ఫూర్తితో 90 


మా రాష్ట్ర ప్రచారము బాకా : 

రాముడు సీత రెండు కాన్సులకే వేసారి, 

కుటుంబ నియంత్రణకై 

రాజీపడిరటన్న కథ నిజమేనా ? 91 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


1. కాంగ్రెస్‌ పార్టీ 
2. ఈ ఆట అంత 


నవ్వే కత్తులు - 1 


"కాడి యెడ్లు' చూపి గద్దెలెక్కిన వారు 
తిండి తిరిపెమునకు తిరిగి తిరిగి, 
కుడువ వచ్చినారు గోమాంస ఖండాలు 
స్వావలంబనమిది, సాధకమిది. 


బృందను నీవు మేపుకొని 

పెంచిన గోవుల సంతుమీద 
రాబందులు వాల జొచ్చినవి- 

పాడికి మోములు వాచి 

మెక్సికో పందుల పాలుదాగు 

మన బాలలకా ఇక దేశభక్తి-గోవింద- 
పరాయిగా పరులు పెంచిన బిడ్డడు 
తల్లిదండ్రికే. 


తాతాచార్యుల ముద్రవాత 
భుజమా తప్పెన్‌ సరే, 
వీపుపై వేతామన్నది ధ్యాసలేదొ; 


ఆళువార్వేషాల లోపాయకారీ తంత్రాంగమొ: 


భేద మూలమది యేదీ వడ్డలా? తెన్షలా? 
*తూతుల్లా మొదలాట 
చూతమిట నాతోచర్చ సాగింతువా? 


మానేవా ఇవి హింసచేసి ప్రతి హింసన్‌ రేపు తత్వాలు, 


నీ మౌన వ్యాఖ్యకు- 
మానపింతునను ధీమాలో పడంబోకు 


మొదటి ఎన్నికల గుర్తు. 
టితో రద్దు, మళ్ళీ మొదలాడు అని అర్థం. 


92 


93 


94 


45 


46 


నీ మాన ప్రశ 

చికాకు రేగె అణుధూమ క్రాంతిలో 
దక్కదేదీ నీ భ్రాంతికి 

సర్గుకోవ గుడిలో దీపాలు వెల్లంగనే 


ఒకడు నిరాయుధీకరణమొప్పి 

పరీక్షకు బాంబుపేల్పు, 

వేరొకడటు శాంతి దూతనని 

యుద్ధ పటాలము సాయమిచ్చు, 
వంతుకు భళిగొట్టువాడొకడు, 

దొంగలు దొంగలు గూడి 

గట్లు పంచుకొనిన సామెతై 
ఎదుగుచున్నవి మిత్రుల అగ్రరాజ్యముల్‌ 


తరతరాలు గాయపడి నెత్తురులుగక్కి 
కుంగు హృదయాన రోసము మింగి బతికి 
మొండి గుండె తుపానుల మోతలెత్త 
వచ్చితిని కడసారి నిన్‌ హెచ్చరించ. 


నగుచు హద్దురేఖను తూడ్చునట్టివాడు 
మిడిసిపడి భాగ్య రేఖనే తుడువడేమి, 
ప్రతిది నామోషికే వచ్చిపడినగాని 
పీట గదలవు, కాస్త విన్సించుకోవ ! 


గిరిగుహలన్‌ ప్రతిధ్వనులు 
గింగురు వోవగ ప్రేలి, 

అగ్గి తుంపరలనురాల్పు 

ఈ మరతుపాకుల దెబ్బకు 
దేశమెల్ల విత్తరపడిపోవుచుండ; 


95 


96 


97 


98 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నవ్వే కత్తులు - 1 


ఫణి తల్పము వీడక ఆవులింతువో 
తిరుపతి దేవరా, 
గడియ దీయర, లే, ఇకనైన లేవరా. 


సివముల్‌ పూని అఖండ దీప కళికల్‌ 
చీకట్లతోపోరు చున్నవి : 

చిట్రేగుచు తూగుచున్‌, మసగుచున్‌, 
మారొడ్డ్దుచున్‌; 

దేవదానవ సంగ్రామ కథార్థ సంగతులు; 
చిన్మాయారతుల్‌; 

నూత్న నూత్న విఘాతాలకు 

ఓడి గెల్బు చిర సత్యాలెన్నా రూపెత్తగా. 


కలము అరిగి నవ్వె, 

కత్తి విరిగి నవ్వె, 

పాత కొత్త సందు ప్రకృతి నవ్వె, 
ఏడిపించు మొండి నీడిచి తన్నక 
నవ్వె సిగ్గులేని నాగరకత. 


అఖిల మిది మిథ్య 

తెలియు డాత్మార్థము అని చెప్పుచు ముగించె, 
అదె గురుజీకి శాంతి; 

గురు ప్రవచనములో, 

తమ గురిని చూచు తలపులో, 

శిష్య పరమాణువులకు శాంతి 


తూర్పు ఖండాల నెగబడి దోచినపుడె 
పడమటకు శాంతి 
పడమటి పట్టుదలను 


99 


100 


101 


102 


47 


48 


మొగ్గ వేయించినపుడె తూర్పునకు శాంతి, 
టక్కరికి రెంటిమధ్య తటస్థ శాంతి. 


నిలువు నీళ్షైన పుష్కరిణీ జలాల 
మునిగి మునిగి, 

శీతలమెక్కి ముక్కుబట్టనేల? 
దీనుల కన్నీటి యేటిలోన 
ఆఘవినాశ తీర్ధస్నాన మాడరావా ! 


రావయ, 

పుణ్య భారత ధరావర పుత్రులు 

చాచు చిప్పలెన్నో వొక లెక్కజూచుకొన: 
నోచిన ద్రవ్య పిశాచులుండు 
సౌధావరణాలసందు 

సమహక్కుల ఘర్షణ శ 

ఎంగిలాకు తీరా విడలాగు దీనునిదొ ? 
రక్కెడి కుక్కదొ? తీర్చు నీదయా? 


పేద డొక్క ప్రసారించుపేగుబొబ్బ 
వినబడునె నీకు, నిత్య నైవేద్యములకు 
తోడు పొంగళ్ళ తీపులో 


వేడి వేడి తిరుప్రసాద రుచుల కొనతేపులోన. 


Pe 
ఖై 
x 
&n 


ey 
O 
[a3 


కిసాన్‌-జై జవాన్‌, 
లూప్‌, భలే జయనాద భక్తి! 
ర్ల బెల్లము భక్తి 


తృ దేశ భక్తి 


బూ Pes Pe 


es 


103 


104 


105 


106 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నవ్వే కత్తులు - 1 


స్వదేశీయ భక్తి, 

ప్రదేశభక్తి 

స్వప్రాంతముల భక్తి, 

స్వగ్రామ భక్తి, 

స్వ వర్గముపై భక్తి, 

స్వ కులభక్తి 

వల్లమాలిన భక్తి, 

ఇల్లు పట్టని భక్తి 

అల్లుండ్ల పదవికై అధిక భక్తి 
ఎందు సందులేదు 

ఇందిరా మందిర సేవకులది 
ఎంత చిత్ర భక్తి! 

వోటు పెట్టెమీదవాటువేసిన భక్తి, 
భక్తి విధములెన్ని భక్తిలోల? 107 


కూటి పేదకు సోకు కును పాటున 
దాగుమూతలాడెడు స్వప్న ముద్రవోలె; 
పొగమంచుపొరలలో ఎగిరిపోవచు, 
పిసపిసలాడు తెలిమబ్బు పింజవోలె; 
పరియలు పరియలై పడిన అద్దములోన 
అగపడు నీడ దొంగాట వోలె; 
మూగనోమున నున్న 

ముగ్ధ విలాస విభ్రమములో 

తలపు తారాట వోలె; 

కలల అలల వోలె, 

అబద్ధ కవిత వోలె; 

మోహ పెట్టును గాని 

ఏ ఊహకైన కనబడదు 

మా భవిష్యత్తు కైఫియత్తు, 


49 


50 


ప్రస్తుతార్థములోన అ(ప్రస్తుతమయి! 108 
నాయకీయమునకు రెండు నాల్మలంట; 

ప్రజలమో 

మూడు భాషలు పలకవలయునంట; 

-బాలాజి లార్జు వెంకన్న- 

ఏది వలకవోయి విందము నీ స్వభాష ఏదొ? 109 


విశ్వ ప్రకృతిలోని వింతను 

హాసలీలల చెప్పగల హిమాలయముసాక్షి 
ప్రతి వీర దమనుల పదఘట్టనకు ఉల్మి 
పుల్మరించిన కర్మభూమి సాక్షి 

అజ్ఞాన జీవుల అమృతులజేయు 

ఆధ్యాత్మిక వారసత్వములు సాక్షి 

నీవు సాక్షివి అటు, నేనుసాక్షిని ఇటు 
ఉభయ సంబంధమిదొకటి సాక్షి 

తాత ముత్తాత ప్రజ్ఞలు దలచి, 

గర్వశోభ ముదిరించుకొనెడి ప్రస్తుతముసాక్షి 
ప్రస్తుతము నుండి రానున్న భావిసాక్షి 
పలకవలసినప్పుడు నీవు పలకకున్న 110 


కారణాలన్నిటికి మూలకారణమయి ఉండి, 

నిష్మారణుడవయి ఉందువంట 

ద్రోహులకు మూలమగు దేశద్రోహివోలె 

ఉండి కనిపించుటకు మొగమోడినావొ ! 111 


“జై రమారమణ'ిలు హోరెత్తు గుడిలోన 
చెవిటి చెన్నప్పవై చిక్కినావ; 
పులికసరులువడ పులిహోర కాజేసి 
యోగ నిద్రాముద్ర నొందినావ; 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


సవతుల పోరుతో సతమతమై 

పాలమున్నీటిలోబడి మునిగినావ; 

శ్రీ మహాలక్ష్మితో శ్రీమంతులిండ్లలో 

చీకటి చెరలోన చిక్కినావ; 

గొంతు పడిపోవ నేనెంత గొట్టుకొన్న 

సుంత వినవోయి, నీ మనసెంత రాయి! 

ఎరుక మరపుల కడ్డము తెరనుగట్టి 

నరుల నమ్మించుదేవ, ఉన్నావ, లేవ !! 112 


చెలిమిచేసి దగాపడి చెడిన చోట, 
ప్రార్థనకు దేవుడేరాజిపడనిచోట, 


కాల సర్పము నెదిరించి, కాటు వడియు 
మనిషి బతుకాసగలదని మరలుచుంటి. 113 


WIEN 


నవ్వే కత్తులు - 1 51 


నవ్వె కత్తులు - 2 


"సౌమ్య 

వేసవి రాత్రి అది, 

సనసన్న తరగలగాలి, 

చల్లని పిండి వెన్నెల, 

ఓరగిలగా దిండుపై తాపిగాపడి, 
రాసుకొంటూ, 

అక్కడక్కడ తుడుచుకొంటూ, ఆవులిస్తూ, 
మడిచేకలం మడవకుండానే 
చేరుకొన్నా స్వప్పలోకం. 


నాకు తెలిసిన బాటనే అది 

నాగ జెముడులు అలముకొన్నవి! 
పంట కాల్వలు నావిగా కనబడి, 
వరదలై పారుతున్నవి! 


పైన చుక్కల తోట, 

రాకెటు ప్రయాణంలో మెరుస్తున్నది; 
పక్కలో ఒక లోయ, 

రక్త ప్రవాహం నురుగెక్కుతున్నది. 


1. సౌమ్యనామ సం. క్రీ.శ. 1968. 


52 డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నవ్వే కత్తులు - 2 


బంక రేగడిలో దిగబడే 
జింకపై రాబందు బారులు, 
కొరివి మంటల జగ జగలలో 
కోట మబ్బులు, కొండదారులు. 


గడ్డి గంటలు ఊతగా 
బరిగడుపుతోనే డేకుతున్నా, 
జడుపుతోనే కొండదరి 
దిగజారుతున్న పాకుతున్నా. 


చీకటిని నిలువునా చీల్చే 
జిలుగుచూపులు, వెలుగు నవ్వులు, 
అలజడి తరాలు విసిరే ప్రశ్నార్థకాలకు 
జవాబులు గాజాలు పురిమీసాలు, 
నొసట త్రిశూల తిలకం, బవిరిగడ్డం- 


వింత రాజసమూర్తి అది 

అల్లంత నిలిచీ, నన్ను పిలిచీ, 

నా కలల మలలెక్కి 

రీవిగ నన్ను చూస్తూ నవ్వుతున్నది; 
మందలిస్తూ మాయమవుతూ, 
మళ్ళీ కనబడి పలుకుతున్నది : 


“అమాయకులను ఆదుకొనుదైవమా? కలదా? 
దివాలా వాలకం గండం తీర్చగలదా? 

సందిగ్గ జీవుల చుట్టమా, 

నా కేక నీ చెవి సోకగలదా? 


53 


54 


ఎవరు చెప్పిరొ, 
ఏమి చెప్పిరొ, 

ఏమి ఉద్దేశించి చెప్పిరా, 

మాట వాటం, మలుపులూ, మర్మాలు కనరా 


నాటినది దేవతలె అయినా 
నందనవనం-పహారాలో 
విచ్చుకత్తుల నీడలోనే విచ్చినదిరా. 


హటాద్ధటనలు ఉద్యమాలై 
అమాంతంగా పొంగివస్తే, 
నిజాలను దోచుకొని చరిచే బుజాలెన్నో 


కనుదెరపు ఉద్యమం అయితే, 
క్రమంగా అల్లుకొని వస్తే, 

ఇజాలకు పై మెరుగు దిద్దే నిజాలెన్నో 
భాగ్యవంతుల బండ్లు తిరిగే బాటపక్కన 
దుమ్ములోనే ఆడుకొంటివి, 
గాలిపాటలు పాడుకొంటివి; 


ఒక మహాత్ముడు నిను పిలుచుకొని, 
ఒడలు ధూళిని కండువాతో దులిపినప్పుడు, 
మొలక మీసం దువ్వుకొంటివి; 


త్యాగమూర్తుల వారసత్వపు ఆశయాలే బీజబలమని 
ఎంచుకొంటివి, జాతితోటను పెంచుకొంటివి; 
కొమ్మకొమ్మకు ఒక చిలుక పల్ముననుకొంటివి, 
గుడ్లగూబలు పలకగా గగ్గోలు పడితివి; 
అమాయకులను మెచ్చుకొను దైవమా? కలదా? 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


రేకు విచ్చిన గులాబీ కాదెక్కడో, 
ముల్లెక్కడుందో, 
చేరి చూడక ముట్టి గాయం చేసుకొంటివి; 


థగ్గు మూకల వారసులు 
పంతాలతో రాజ్యాంగ భాష్యం 
చెప్పవస్తే, నెమ్మదిగ చెవులప్పగిస్తివి; 


"నక్క తర్మం గద్ద తర్మం 
నాయకత్వం మెచ్చ పోతివి 
ప్రత్యుపాయం రాక 
యాతన పాల బడితివి; 


బ్రతుకు స్వర మేళలో 

వీణనుబట్టి, శ్రుతులనుగొలట్టీ, 

కుదరని మధ్యనాదం కిటుకు తెలియక 
మభ్యపడితివి; 


జావళుల సంగీతశాలను 
జాలిపాటల మేలి మీటల పల్లవికి లాగాలని, 
వృథా పాటుపడితివి; 


తాడితులపై, పీడితులపై ధర్మదేవత, 


తనకు తానే దీవనలు కురిపించుననుకొని 
దెసలు చూస్తివి; 


1. నెహ్రూ సోషలిజానికి ప్రతీక; 2. భారతంలోని గృధ్ర-గోమాయు సంవాద సారాంశం. 


నవ్వే కత్తులు - 2 


56 


కష్టజీవుల చెమట చూసి సకాల మేఘమె, 
తుంపరయినా చెమ్మరించకపోయినప్పుడు 
చిన్నబోతివి; 


వగల గాలులు పైరదోలే 

వసంత బుతువు ఇదే అనుకొని, 
దుమ్ములో ధూళిలోపడి 
తలదిమ్ము పడితివి; 


ఒడలినెత్తురు మరకలెన్నో 
తుడుచుకొని, తుడుచుకొని చివరకు 
కంటి జాలే తడిపి తడిపీ 
కడుక్కొంటివి; 


మనసు తొందరపాటుతో నిజమాడబోతివి, 

పలుకు మెదలక, పెదవి కదలక నిలిచిపోతివి; 

ధర్మవీరుల రక్తధారలు తాగి ముసినవ్వులు నటించే 

కరటకుల చెలిమిలోనాలుక కరచుకొంటివి; 
అమాయకులను మెచ్చుకొను దైవమా, కలదా? 


రెండు జాతీయతలు నిర్ధారించి, 
గయలో, రాగికొమ్మల ఛాయలో, 
అకృరు జయంతిని జరుపుకొంటివి; 


మతపుమత్తుల గత్తు నెత్తురు మడుగు లీదీ, 


విరుదులందిీ, 
నాగరిక రాక్షసుల చంకన నలిగిపోతివి; 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఎవరెవరి రక్షణలకో; 
ఎన్నెన్ని గతులో మారి మారి 
అర్థమిచ్చే “శాంతి” మర్మం అరయవైతివి; 


ఎవడొ చల్లిన మచ్చు మందుకు 
ఇంటిలోపలనే తిరుగుతూ 

తావు తెలియక 

చుట్టు పక్కలు తడుము కొంటివి; 


అలజడి తమాషాల ముట్టా 
ఆగడపు చేతులకు చిక్కీ 
బూచివైతివి, 

కన్నులుండి కబోదివైతివి; 


తాడు - బొంగరమూ పడని ఆదర్శ లీలల 
రంగుటంగులలోన (భ్రమపడి ఇంగితం చెడి, 
(ప్రపంచపుపోకడలు తెలియని ప్రజలు ఎందరా 
తమ స్వదేశంలోనె పరులకు తలలు వంచిరి. 


నాటినది దేవతలె అయినా 
నందనవనం - పహారాలో 
విచ్చుకత్తుల నీడలోనే విచ్చినదిరా. 


నిరత దేశారాధన పరులు : 

కలలుగని దుర్వార్తలకు శాంతులను బెట్టరు. 
నిరత దేశారాధనపరులు : 

చచ్చు ఆదర్శాలకా పూజలే చేయరు. 

నిరత దేశారాధనంలో నిష్ట కుదిరిన 

వీర వ్రతులకు శత శరత్తులు విచ్చుకత్తులు, 


నవ్వే కత్తులు - 2 


57 


58 


నిరత దేశారాధనంలో నిష్ట కుదిరిన 
శౌర్యమతులకు విచ్చుకత్తులు శత శరత్తులు, 


నాటినది దేవతలె అయినా, 

నందనవనం - పహారాలో 

విచ్చుకత్తుల నీడలోనే విచ్చినదిరా. 
అమాయకులను మెచ్చుకొను దైవమా, కలదా? 
దివాలా వాలకం గండం తీర్చుగలదా? 


బాధ్యతల భారాలు నీపై 
పార వేసిన ఉపాయస్తులు 
విడిచి వెళ్ళిన మలుపులోనే ముడిగిపోతివి : 


రాజుల తురాయీిల మణులను 
రాల్చగలిగిన వాడవయినా, 
తోడబుట్టుల పెత్తనంలో వాడిపోతివి ; 


వయసుకెంతో ముదిరినా 

పసివాలకం వదలవే ఇంకా, 

మురుపు మరపుల సందు నవ నాగరక జీవీ, 
దూరమెంత సాగినా 

నీదారి ఎటు తిరుగునో తెలియక 

మూట బరువై నిలిచిపోయిన బాటసారీ, 


మహా సాహస యాత్ర సాగే 
మలుపులో సందిగ్ధ జీవుల చుట్టమా, 
నాకేక నీ చెవి సోకగలదా? 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


అన్న కబలళమె అమాంతంగా 
అగ్గిపిడుగై తాకదామరి, 

పీడకుల దాడులకు జడిసే పిరికి నోటికి; 
తుఫానులు, ప్రళయ ర్వుంర్వులు, 
పడరాసుకొంటూ, తోసుకొంటూ, 
వైదొలగవా, సాహసముగలవాని ధాటికి. 


నాటినది దేవతలెఅయినా 
నందనవనం-పహారాలో 

విచ్చు కత్తుల నీడలోనే విచ్చినదిరా, 

దివాలా వాలకం గండం తీర్చగలదా? 
అమాయకులను ఆదుకొను దైవమా, కలదా? 


నీ మాటల వరవడిలో 
నా మాట వరస కూడా 
కవిత్వమై పోయిందే? 


కాస్త సూటికే దిగుదాం : 


బజారు జగడం నుంచీ 
(బ్రహ్మ పదార్థం దాకా 
బాతాఖానీ కొడితివి, 
బతుకులో వెనకబడితివి. 


సిద్దాంతం, రాద్దాంతం, యుద్దాంతం 
ఇది సర్వం దేవునిదే అంటూ 

శ్రీ నైవేద్యం వడ్డిస్తివి ! 

పొగడ వస్తివోయి కొంత, 

పొగిడి పొడిస్తివే కొంత 

అగుడు పడీ కొంత, 


నవ్వే కత్తులు - 2 


59 


60 


కొంత దిగులుపడీ, 
అల్లిబిల్లి కంచి కథల వింతచెప్పి 
కవిత్వ మనిపిస్తివిలే. 


కల్లబొల్లి చిల్లర దేవుళ్ళకు 
స్తుతి దండకాలు, 
కుతంత్రాల కూట నాయకులకు 
యశోభూషణాలు, 
రాయనందుకైనా 
నీ రచనను అభినందిస్తా 
సరే, నేటి కవులు భలే 
సంబరాల భావుకులే. 


ముగ్గురు ఆంధ్రులు కలవని మూలం : 


ఒకడు కవి, 

ఒకడు తత్వభేది, 

ఒకడు లోక తంత్రవాది - అంతేనా, 
ముగ్గురిలో లేనివాడు 

మూఢులలో చేరికనా? 


పగిలిన పెంచుకలన్నీ 
పాలముంతలే అనుకొని, 
ఏనాటి కథో రచించి 
ఏడ్చి ఊరకొనేదొకడు! 


ఇంటిది అనుమానపడా, 
ఇతరులు పకపక నవ్వా. 
మనోరమా విరహంలో 

తనదే ఏడుపు ఒకనిది ! 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఆకలి పాటలోఏద్చి 
ఆశయాల నమ్మించీ, 
సంపన్నుల క్ల్షబ్బులలో 
స్మాచి విస్కి రుచి ఒకనిది 


నగి, ఏద్చే కళతోనే 
అగచాట్లు తొలగిపోతే 
కార్యశీలమెందుకు? 
సంఘానికిసర్మారెందుకు? 


పోరంబోకు రచయితలకు 

బిరుదులు, నగదులు ఇచ్చే మూకలు కొందరై 
వారి తోకలు కొందరై 

సమస్యలు తీర్చే రచనను 

ఒక సమస్యగా మలిచితిరే 

భలే, నేటి కవులు, సరే, 


బాస కిలాడీలయిరే ! 


గిలికిరిపో, భావరతులు 
తెలుగుకవులు కొంత కొంత, 
వేమన్నకు ముందు - వెనక 
విశ్వదాభిరామ మెంత? 


మనిషి కొరకు విహితం 
విడమరిచి చెప్పవలసినపుడు 
భావ విప్లవంలో 

కవి బాధ్యత నాజూకయింది. 


నవ్వే కత్తులు - 2 61 


62 


అరాచకం పురికొలిపే 

అడ్డగోలు రచయితలను, 
పొట్టకొరకు బుద్ధి కుదువ 

బెట్టిన మేధావులనూ, 

వాగ్గానాలే పంచే 

వంచక నేతలను-లాగి, 

పాకి పనులు చేయించే 

ప్రభుత్వాన్ని తేగలవా? 

తెచ్చి చూడు 

మీ సమస్య తీరుతుంది ఒక కొంచెం. 


కీడుచెప్పి మేల్‌చూపే 
కిటుకు తెలియలేనపుడే 
విశ్వ రహస్యార్థాలను 
విప్పి చెప్పగల తత్వం, 
సాంఘిక జీవన ప్రగతికి 
సాధనమయ్యిన శాస్త్రం, 
అభ్యుదయా దర్శకళలు 
అవిటి రూపులెత్తినవోయ్‌. 


నీ భ్రమ ప్రమాదాలకు 
నీవే ఆశ్చర్యపడే 

దాగిన వాస్తవమున్నది 
తాపీగా (గహించుకో : 


దేవుని కల్పించిన నీ తెలివి, 
దేవుడని చెప్పే మతం వలన చిక్కిన 
నీమతి చూస్తే తెలుస్తుంది, అహ! 
అజ్ఞానం కూడా 

అద్భుత మహిమలుగలదే!! 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మత వాసన 

ఉత్త రిత్త మాటలతో పొయ్యేదా? 
ఎట్లా? 

అన్నట్లు నొసలు 

చిట్లిస్తున్నావు కదూ ! 


నీ పరిచయ పరిమితిలో 
నిజమే నీ అనుమానం : 
మహాత్ములే సంస్కరణకు 
మతం ముసుగు తొడిగినపుడు, 
ద్విజాతి సిద్దాంతానికి 
దే మూలం అయినప్పుడు, 
మతానికోదేవుడున్న 
మహిమలు బులిపించినపుడు, 
మతానికో శృశానమై 
మనీషులను పూడ్చినపుడు, 
శాస్త్రవాదులే బాబా 
సందేశం నమ్మినపుడు, 
మతం గితం నై అంటే 
సుతరామూ ఒప్పుకోరు. 


మతముందీ, అవును, 
హేతుమతి పెరగని సంఘంలో 
మతముంటుందీ 

గారడి మాయలనేచూపిస్తూ, 
మతముంటుందీ 

మనిషిని మనిషిని విడదీయిస్తూ, 


నవ్వే కత్తులు - 2 


63 


64 


సాంఘిక దోపిడి సాంతం 
సమసిపోయినా గూడా 
మూఢనమ్మకాలుండే 
ముప్పొక్కటి తోస్తున్నది : 
ఊహించని హటాద్ధటన 
మోహరించినప్పుడు, 
శాస్తా తీతంగా ఏదో 

శక్తి ఒకటి ఉన్నదనే 
నమ్మకాలు ఏర్పడుతూ 
నరులు భ్రమసినంతవరకు, 
పూజలకూ ప్రార్థనకూ 
మోజు చూపినంతవరకు, 
మతముంటుందీ 


కారల్‌ మార్చు భలే చెప్పిట్లే : 


“అద్భుతమది, ఆధ్యాత్మిక 
ఆనంద తరంగ జలధి, 
అణగారిన జీవుల 
ఆయాసం విడవని ఊపిరి, 
తానేమో గ్రహించుకో 

లేని పరిస్థితికి ఆత్మ, 

భ్రమ పట్టిన అమాయకుల 


పాలిటికో నల్లమందు” మతం అదే - 
అదే హేతు మతి హీనులకొక దేవుడు 


మాయ గారడీగల 
ప్రతి మతంలో చిరంజీవుడు. 


మతం మరుగు బాసలతో 
మనుషుల వేధిస్తున్నది; 
“సత్యమూర్తిని అడుకొని 
చప్పిడి మొగమైనవాడు. 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


'సిద్దీఫీ విందుకు 

పిలిచినా రాడుచూశారా! 

సత్యం = సిద్దీఖీ పద సమానార్ధకత తెలియని 
మత భేదం మరుగుబాస 

మనుషుల విడదీస్తున్నది; 


మనిషిని మనిషిగా, 

సంఘ మనస్విగా మనీషిగా, 

దిద్దే కోసరమే ఉద్దేశించిన మత సంస్కృతి 
రానురాను రంగు మార్చి, 

రాజహితం మతమయింది; 

మతం, రాజహితం 

రెండు గత చరిత్ర పాదాలై 

అమాయకుల గుండెలపై 

ఆటాడిన కథ లెన్నో! 


మతం మరుగు బాసలతో 
మనిషిని వేధిస్తున్నది, 
మనిషిని వేధించేదా, 
మరికాలం చేసేదే. 


వృత్తులతో 

సాంఘిక సంపత్తిని పెంపొందిస్తూ 
పనిచేసే కులాలన్ని 

తనకంటే తక్కువవని 

పనిదొంగై మెసే 

మత పాపాచార్యుల ఉవాచ 
మతం-కులం-మరిపించే 

మమత ఆవరించినపుడు 


నవ్వే కత్తులు - 2 65 


66 


పర కులసతి - పరమత పతి - 
పరసంపద - 
అరెవహ్వా, అన్నీ భేష్‌ 


మతమొకటే అంటురోగ భయమయింది! 


వినే చెవుల కేమీ తెలియని 
భాషా ఘోషలతో 

ప్రార్థనలు నటించేదే 
పరమత భూత మవుతుంది. 


పరమత వాసన తగిలే 

వ్యవస్థా, అవస్థయింది - 
పరమత వాసన తగిలే 
స్థలం ఇంగలం అయింది 

పరమత వాసన తగిలే 

పేరు,నాల్మ పేడయింది- 
పరమత వాసన తగిలే 
దేశం, పరదేశమైంది 

పరమత వాసన తగిలే 

మంత్రం, చెడు తంత్రమైంది - 
పరమత వాసన తగిలే 
మాటా, తూటా అయింది - 

మతం పేరుతో చూస్తే 

మనిషే దయ్యం అయింది - 
మతం పేరుతో చేస్తే 
మంచే మహ చెడ్డయింది; 

మతం పేరు మసకయింది, 

మతం పేరు మరకయింది. 
మతంపేరు మైలయింది, 
మతంపేరు మైదయింది 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మతం పేరుతో చేస్తే 
మంచే మహ చెడ్డయింది 
మత వేషంలోనుంచి 
వికృత భూతం చూస్తున్నది 


మత వాసన తగలగానె 

మహ గత్తర కొడుతున్నది. 
కాబట్టే, మతం మైల కడుక్కోండి, 
మనుషులుగా కలుసుకోండి. 
మీ ప్రగతికి మలుపు అదేచూసుకోండి. 


సర్వమతాదర్శాలూ సమమే మనకనే 

మహా వాక్యం పసదెలుప ఎవరి శక్యం? 
ఒక్కంశంలో: 

శివ భక్తుల వెంబడి 

క్రైస్తవులు భజన చేసినపుడు, 

మసీదులో హిందువులు నమాజుల్లో కలిసినపుడు, 
ముల్లా చర్చీ ప్రార్ధనలల్లో కనిపించినపుడు, 
గాంధీజీ మతసమతా ఘనత చూడ వచ్చునులే. 


ఏ రూపం లేని దానికో రూపం కల్పించీ, 

ఏ గుణమూ లేని దానికో గుణమూ కల్పించీ, 
గారడి చూపేటి మతాచారుల శిక్షించండీ, 
మతం గత్తు కడుక్కోండి, 

మనిషి ప్రగతి చూసుకోండి; 

దేవుని కెందుకు రక్షణ? 

దేశం రక్షించుకోండి. 


నవ్వే కత్తులు - 2 


67 


68 


సృష్టికానిది ఏది? 

అనే కష్టవాద కక్ష్యలలో 

ఇరికితివే 

కనిపించే పరిణామం తెలుసుకోక! 


సృష్టి (గంథమిదే చూడు : 
చినగని గ్రంథం, 

దీనికి కడ మొదళ్ళ పుటలేవీ 
కానరావు-కానలేవు. 


పత్ర సంఖ్య తెలియని ఒక పాత గ్రంథమైనా, 


ఇది పాఠకులకు 
నిత్య కొత్త పాఠాలే ఇస్తున్నది. 


పదార్థ చేతనల 

వేరు పరిచి చూడదలచితివే! 
తలి దండ్రుల కలయికయే 
తనకు మూలమని చెప్పే 
ఇంగితమెచ్చని శిశువుకు 
ఇద్దరు వేర్వేరు గదా! 


పదార్ధ చేతన లవినా 
భావ మూల మీ సృష్టికి, 
భౌతిక మంతా ఆకృతి, 
చైతన్యం దాని ప్రకృతి. 


తత్వ మిథున మిది, 

అనాది తత్వాలివి, 

తదంశలే సృష్టి-స్థితి- ప్రకయాలై 
స్పష్టం పరిణామాలై. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


తాను పదార్థ మొన్నా 
చైతన్య మౌనొ, - వివేచించి 
బుడం తనది చూడదలచి 
బుదే తర్శించు గదా, 

® 
సరా సరికి తేలి 
రెంటి పరిణామం తానుగదా! 


బుద్ధికి అందని దొక “పరిపూర్ణం” 
అది ఎవరి కెరక? 
పదార చేతనల నిత్య 
థి 
పరిణామం బుద్ధి కెరుక. 


పెద పెద సంస్కర్తలు 

(ఈ ఈ. 
దిద్దిన బుద్ధి విధానం 
కుదిరిందో - పరిణామం, 
బెదిరిందో - పరిణామం. 


పరిణామ ప్రకృతి 
మనిషి ప్రగతి కడ్డు పడకుండా 


సంస్కరించినా అహింస 


సంహరించినా అహింస 


నాగరికతలు "గంధర్వ నగర (భ్రమలు 
ఆ (భ్రమలు విడరేగు రుంరూ నిలాలు, 
అంతు తేలని విప్లవానంత లీల 

నిన్నటి మిసమిసల కన్న నేడు కొత్త 


1. మేఘాలతోఏర్పడ్డ నగర వీధుల ఆకారం. 


నవ్వే కత్తులు - 2 


70 


నేటి హద్దులా, నిన్నటి ఏటి వరద 
తీర్చి పోయినట్టి ఇసుక తిన్నెలు గద, 
ఒడ్డు కూలి పడంగ రానున్నఉద్య 
మాల ముంపులో చెరగని వీలు గలదె? 


ప్రకృతి వికృతి కలగలుపై 
పరిణ మించిపోయే 

ఈ విప్లవ చక్రంలో పడి 
వికటించే మార్పులలో 

మీ మతాలు నిలవవోయి, 
మీ దేవుడు ఎక్కడోయి? 


పుట్టించే శక్తి ఒకటి, 
పోషించే శక్తి ఒకటి, 
ప్రళయ శక్తి మరి ఒక్కటి, 
ప్రకృతిలో ఒదిగి ఉన్నవి. 
ఈ మూటికి వికట మతులు 
ఏమేమోలల్లి చెప్పి, 
త్రిమూర్తులను చేసిరి, 
మకతికపడి పెండ్లే చేసిరి. 


కృతక కథలు ఇలాంటివే 
శ్రుత కథలై, క్రతు కథలై, 
వ్రత కథలై, గత కథలై, 

ప్రపంచ మత కథలైనవి. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మత కథలూ, 

రాజుల అభిమత కథలూ కలగలిపీ 
కవులు కొంత ఊహించీ 
అవకతవక కల్పిస్తే 

హేతువాదు లెగబడి 

విపరీతం తేల్చారు గదా. 


చీకాకుల వాదాలవి, 

చెడిన గత చరిత్రలు అవి. 

నా కాదర్శపొకొటే: 

ఒక సంఘం, 

సంఘానికి ఒక రాష్ట్రం, 
రాష్ట్రానికి ఒక దేశం, 
దేశానిది ఒకే ఒక్క జాతీయత; 


సమజన్ముల సామ్య పౌరసత్వం జాతీయత్వం. 


జాతీయత్వం ఏమిటి? 
సంకుచితం అనేవారు, 
ఉన్నారున్నారు, 

ఎల్లలున్నా లేవనేవారు; 
కాలక్షేపం కోసం 
కమ్యూనిజమనే కొంద 
రున్నారున్నారు 
హద్దులూదేసే ఉపాంగాలు, 
వీరికి ఎగఊపిరి 

మావో రొంపల తరంగాలు. 


నవ్వే కత్తులు - 2 


71 


72 


చైనా కైతేసై అని 
సరిహద్దులు, జాతీయత 
పొరుగు వారికే ఉంటే 
అది శాస్త్రీయం కాదని 
అది మావొఇజం కాదని, 
తెలుసుకొన్నకొత్త ఇదని, 
తెగ ఊదే ఉపాంగాలు 
ఉన్నా రున్నారు 
ఎల్లలున్నా లేవనేవారు. 


కలవారంటే కుయుక్తి కలవారని, 
లేనివారు అన్నపుడు 

కుయుక్తిలేని అమాయకులు అని, 
సూక్ష్మం తెలియకనే 

నినాదాలు తెగ ఊదే ఉపాంగాలు, 
వీరికి ఎగ ఊపిరి 

మావో రొంపల తరంగాలు, 

వర్గ కలహమని పెడితే 

వర్ణ కలహమవుతుందని, 
వర్ణకలహ మణచేస్తే 

వర్గ కలహ మణగుతదని, 
సందిటి చిక్కులు 

భారత సంఘంలో ఉన్నాయని 
తెలియకనే నినాదాలు 

తెగ ఊదే ఉపాంగాలు 
ఉన్నారున్నారు 

ఎల్లలున్నా లేవనేవారు 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఎల్లలులేని వాదాలు 

ఎన్నో వాగారు, 

తాళమేయకుండినా 

సరుకులు మాయంకాని దినాల్లో 
మాట్లాడ్డామోయి వాటి మహత్వాలు, కానీ, 
ఏ హద్దులు లేనివాదాలు 

గుద్దుల విందులు గదోయి. 

రాష్ట్ర హద్దులిస్తున్నది 

రాజకీయ జాతీయత 

పౌరహక్కులు గడించిన 


ప్రజలంతా ఒక్క జాతి. 


ఒక జాతిది ఒక సత్వం 
ఒక జెండా, ఒక్క పాట, 
అడగవోయి సముద్రాల 
అలల తాకినంత మేర - 
ఒక జాతిది ఒక తత్వం 
ఒక గమ్యం ఒక్క మాట, 
అడుగు నేటి జాతితత్వ 
హద్దులు ఏర్పడిన మేర - 


ప్రాంతీయత జీవనమైనా, 
జాతీయత జీవం, 

జీవన కళకంతా మరి 
జీవకళే గద ఆయం - 
అంతర్జాతీయత 
ఆత్మాదర్శం మానవతకు. 


నవ్వే కత్తులు - 2 


ఓ మనిషీ 
ఉన్నన్నాళ్ళూ మూడే ప్రశ్నలు 
ఇది లోకయాత్ర 


1. నీవిక్కిడ నీ కోసమే బతుకుతావా? 


2. నీజాతీయుల రక్షణతో జీవిక గడుపుతావా? 
3. నీ - నా నచ్చక అంతర్లీనంగా ఉంటావో? 


తేల్చుకోని చిక్కునీది, 
తెలుపుదునా నీ ఉనికిని : 


ఒంటరి బతుకే అయితే 
ఉండదింత పోరాటం, 
అంతర్లీనుడవు కావు 
అగుపించే దారాటం, 
నలుగురిలోనే బతికే 
తలపుఉన్నదే - కానీ, 
పరిసరాలు కలుషితమై 
ఇరకాటంలో పడితివి. 


మతం తెగులు - 


ప్రాంతీయ స్వగతం తెగులు - ముదిరీ 


మీ వీర జాతి పాలిటికే 
వేరుపురుగు లవుతున్నవి : 


తమ భాషా ప్రాంతమొకటె 
తమ రాష్ట్రం అన్నవారు, 
తీరా రాష్ట్రం లోనే 
“తెగ-రాష్ట్రం కోరారే! 


1. తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, మూడు ప్రాంతాల ఆంధ్రుల మధ్య రాజకీయ కలహాలూ, 
కలతలూ తలెత్తాయి (1967 నుంచి). 


74 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


భలే భలే తెలుగువాళ్ళు 
గలాటలోకి దిగారే! 


ఆత్మీయత సున్న ఉత్త ఆంధ్రులు కొందరు, 

సహ ప్రత్యయ మెరుగని భాషాంధ్రులు కొందరు, 

వనరు - నెనరు తెలియని భావాంధ్రులు కొందరు, 

రాష్ట్రం విడగొట్టే అర్జాంధ్రులు ఎందరో! అసలు తెలుగు వాడెవడో 
ససేమిరా అంతుపడదు, 

పెద్దన్నకు తమ్మయ్యకు 

పెడమ పురుల తాడు పడదు! 


తిక్క తిక్క పనులు చూపి 
తిక్కన మనవాడంటిరి, 
రైతుల బైతులను చేసి 
పోతన మనవాడంటిరి !! 


మీ బాసే, మీ యాసే, 
మీ వూసే, మీకు పడక 
తెలుగునాడు మూడు చీలి 
కలుగ తెగవాగు తారు, 
భలే విశాలాంధ్ర వారు 
గలాటలే మిగిల్సారు! 


మత-గుండా ధట్టించే 
మారువోట్ల 'డమ్మీలో 
జయమెవరిదొ, విభగ్నాంధ్ర 
జగ జెట్టుల దొమ్మీలో? 


2. Dummy, డమ్మీ ఆట. 


నవ్వే కత్తులు - 2 


1. మూసీనది. 


76 


ఒక గద్దెకు ఒక పక్షం 
ఓడక తప్పదు-కానీ, 
విజయుడు ఎవడో తెలియని 
విషాదాంధ్ర గీరతమిది! 


దగా నమిలి, దగా తీనీ 
దగా రుచికి మరిగిన 

ఆ దగా వోటు ఇస్తున్నది 
దగా పలితమే, కాదా? 


మీ చిక్కును విడదీసే 
ఓ చిత్ర కథున్నది - 
మీ అవ్వ ఎరుకలో ఉన్నది 
ఆషామాషీ కాదిది : 


ఆరు దశాబ్దుల కిందట (క్రీ.శ. 1908) 
ఆకాశం బొబ్బరించి, 

నడిరాత్రే 'ముచికుందా నది పొంగీ, 
పట్నం మునిగిన కథలో - 

అలలమీద మునక లెత్తుతూ, తేల్తూ, 
మిడికే గాడిదలకు ఒక మిద్దె ఆసరా అయింది. 
అలల పొంగు దిగింది, 

కలకల వేకువ నగింది, 

పట్నం వరదలు తగ్గీ 

ఒకనాడు-రెండు నాల్భయింది. 

నది నురుసులు దిగినా, 

గాడిదలు మిద్దె మెట్లు దిగవు, 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


దిగుదామని ఓండ్రిస్తూ 
దిగవస్తవి, దిగలేవని. 
గాడిదలా మిద్దెక్కిన 
గమ్మత్తు ప్రవాహాలది, 
మిద్దెమీద ఎదచేసే 
మిడిమేలం గాడిదలది. 
ఆ డాబా డెక్కి డెక్కి 
ఈ డాబా తొక్కి తొక్కి 
మేడలపై ఎక్కులాడి 
మేలుకట్లుకూల్చేస్తూ, 
దిగనొల్లని గాడిదలను 
దిగనీడ్వక తప్పలేదు. 


ఈ కథ మీ తాతనాటిదే కావచ్చూ 
కానీ, ప్రస్తుమిది మీకో 
గుణపాఠం అందిస్తున్నది: 


అలల మీద వచ్చి 

గాడిదలు మిద్దెలు ఎక్కినట్లు, 
తాత్మాలిక ఉద్యమాల 
తరంగాల మీదవచ్చి, 
ఉక్రోషపు ఉద్యమాల 
ఊపులతో ఊగివచ్చి, 

గద్దెలెక్కి ఓండ్రించే 

గాడిద నాయకులు వీరు, 
దింపేయక పోతే 

మీ కొంపలు పడ గూల్చుతారు. 


నవ్వే కత్తులు - 2 77 


78 


యుక్తికి తక్కువ వాళ్ళా? 
ఓహోహోా, తెలుగువాళ్ళు 
నాకే లంచాల చేయి 
నాకించిన తెలివివాళ్ళు! 


దండీగా దొంగ నోట్లు 
హుండీలో పదేసి, 

నా తిక్క దెలుపనా? 

మీమీ మొక్కులు చెల్లించారే? 


వేద పాఠశాలకు 

నా పేరు బెట్టి నడిపిస్తూ, 
బ్రాహ్మణేతరుల కంతా 
ప్రవేశ మెగ్గొట్టారే! 


దొంగ నిలవ చేసుకొన్న 
బంగారంతో గొలుసులు 
ఎన్నెన్నో చేసి కట్టి 
నన్ను లొంగ దీశారే! 


ఓహోహో, తెలుగు వాళ్ళు! 


నాపేరా పులి హోరకు, 
మీ పాలే కాదా? 
పేరునాది, నోరుమీది, 
పెరుగుతున్న మత భక్తిది. 
మీమీ మమతలు సైచే 
మీ దురాశలనుసైచే 
స్వామిని మీలో భాగ 
స్వామినిగా చేస్తారే! 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మారరుగా మాయదార్లు 
మత భక్తులు దగా కోర్లు. 


ఉన్న రూపు చూసీ, 

నా ఉనికిని శంకించితివే! 
భలే చమత్యార వేడి 
బ్రహ్మాండం బుర్రనీది, 


చెప్పులు గుడిబైట విడిచి 
తప్పులు ఒళ్ళో దాచుక 
కానుకలిచ్చే వారికి 
కనిపిస్తాడా, దేవుడు? 


నీ కబ్బిన జ్ఞానంలో 

నీ శోధనలో దేవుడు 
ఆఖరు లక్ష్యమా? కాదు, 
ఆది అంశమే అనుకో 


భూతకాల నాటకాలు 

బుడంలేని బూటకాలు అన్నట్లేచెబుతూ 
ఓ కన్నుమూసి చూపటమీ 
ఆధునికులలో కొందరి 

కలవాటై పోయిందే ! 


అగుపించిన నీ మేరకు 
నగు బాటేనా నా కథ? 


నవ్వే కత్తులు - 2 79 


80 


నా కథ విను : 

నేనూ ఒకనాటి విప్లవాక్ళతినే. 
ఆచరణకు సాధ్యమైన 
ఆశయాలు వరించాను. 
ఆశయాల రక్షణకే 
ఆయుధాలు ధరించాను. 

ఆ విప్లవ పోరాటం 


అబ్బో, ఇంతా, అంతా! 


అభ్యుదయ నిరోధక ఘను 
లానాడు శరించారు, 
నానాత్వం చూపి. 

జాతి నడుమే విరిచేటి వారు : 


ఇప్పటి మీ రాజకీయ ఇజాలవలె 
ఆనాడూ రెచ్చీ, గంజాయిదమ్మురిమ్మెక్కీ, 
తలో మఠం తెరిచి పిలిచి, 

ప్రజలను విడదీశారా ముఠాచార్లు. 


మతానికో గుడి గట్టిన 

మఠాచార్లు శఠాచార్లు. 

తామల్లిన కుట్ర మహత్వాలు 

బయటపడ కుండా 

మాయగారడి, చిదంబర 

మహిమలుచూపేటి వారు; 

కృషి జీవుల నరకానికి, 

కృతక మతుల స్వర్గానికి 

మరలించే మార్మిక ధర్మాలు రచించేటి వారు. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


రాకడ పోకడలవి 

సమమా కాదా అన్నప్పుడు, 
నిలవు బొట్ల వారో 

తల నిలువున ఊపేటివారు; 
అడ్డ బొట్ల వారు 

దాని కడ్డం ఊపేటి వారు; 


హరి-హర మత భేదంతో 
పెరిగిన తల తిక్కలతో 
గుడుల రాళ్ళు భక్తులపై 
బడబడ కూల్చేటి వారు; 


అభ్యుదయ నిరోధక మతు 
లానాడూ శరించారు, 
వివిధ ముఠాలతో ప్రజల 
విడదీసే ముఠా చార్జు. 


విభేద వాదులు అంతా 

ఉభయ (భ్రష్టమే చూసిరి, 

కుతంత్ర హింసా వాదులు 

కుతంత్ర ఫలమే చూసిరి, 
పశ్చాత్తాపాల 

ఉభయ పక్షాలను చేరబిలిచి, 

సహ జీవన రుచి చూపిన సమ మూర్తిని, 
సంఘం నా పులిమీసం నిలుపుకొంది, 
పూజ గుళ్ళు గట్టుకొంది: 

ఏ దేశ ప్రలజకైనా 

ఇష్టమెకద వీరపూజ. 


నవ్వే కత్తులు - 2 


81 


82 


కులమతాల భేదం లేకుండా 

ఈ లోకంలో 

అందరిని తరించమన్నదది నా మంత్రం 
రామానుజం అదేనోయి, 

ఉన్న నిజం అదేనోయి, 

మనిషి ఇజం అదే నోయి- 

శిఖర మెక్కి వెల్లడించిందే. 

ఆ పవిత్ర సంస్కృతినే 

ఆదర్శంగా నిలిపేటందుకేమి చేశానో 
అది ప్రత్యక్షం, సాక్ష్యం. 


స్వహిత దురభిమానుల 
విప్ర దుష్టాలు కూల్చానే, 
సమతా భావం కూర్చే 
శక్తినిగా నిలిచానే, 
త్రిశూల చిహ్నం 
నొసటికి తిలకంగా దిద్దానే, 
సిరి పరులకు పోకుండా 
శ్రీనివాసుడైనా నే, 

కుల మతాల అడ్డగోడ 
కూల్చేస్తూ నానాటికి 
వీలైన స్థితిలో 

వీవిని ఆకర్షించానే, 

నా విధానమట్లే 
నానాటికి సరిపడినట్లే. 


దేహ మమత 
గుప్తంగా తీర్చుకొనీ, 
కులమతాల వ్యవస్థను సమర్థించిన 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


స్వాములలో లేనుగదా, 
నేనూ వీవీ కలిసిన 
వైనం బహిరంగమేను. 


నేను వీబి కలుసుకొన్న 
నిజ (ప్రేమను గెల్లిస్తూ 

ల్గ్‌స్తూ 
వదరితివే! 
ఏకజాతి వాదులకిది సమ్మతమా? 
ప్రేమ మనుసులకు అడ్డం ఏమిటి? 
భాషా? మతమా? 


నా లక్ష్యం మరిచి 
పిరికినరం బాబతులు మీరే 
ద్విజాతి రీతిని పెంచీ 
దేశాన్నే చీల్చితిరే! 


నీ కథలోనే ఉందోయ్‌ 
నేరప్రకరణం అంత, 
మనిషివయ్యి 

తెలిసే చేసిన పాపం! 
అదే వింత : 

కుల - మతాలతోజాతిని 
కొంకులు తెగ నరికితివే! 
అస్తిత్వాన్నో 

కుక్కల విస్తరిగా చూపితివే! 
విదేశి దోపిడిదార్లకు 
విందులిచ్చి పిలిచితివే! 


నవ్వే కత్తులు - 2 


83 


గుర్రాల దాడులలో 

ఏన్గులను దిగక ఓడితివే! 
తుపాకి దాడులలో 

కత్తులను దిప్పి ఒరిగితివే! 
జాగీర్‌ దొరవై 

నవాబు సాహెబులకు సలాంబెట్టి, 
నీ నెత్తురు దీసిన 

చెయితోనే చెయి గలిపితివే! 
గుడుల కడపలకు అడ్డం 
గోరీలను కడుతుంటే, 
వాలిచూడకున్న 
ఆత్మవంచకులోయ్‌ నీ తాతలు! 
ఫిరంగి దాడులకు 

మట్టి బురుజు చూపి పడిపోతివి! 
చెడితి పరుల దాడులకని 
సిగ్గులేక ఏడిస్తివి! 
అణువస్త్రధరులతో 

ఇపుడహింస అని ఏమవుతవా!! 


ఇతర మతాల దాడికే 
హిందువు గురిఅయినట్టూ, 
ఇతర మత విలాసంలో 
హితమేదో ఉన్నట్టూ, 
వర్ణించిన నీ సరళిని 
వ్యంగ్యం సుడి దిప్పుతుంది. 


హిందువులే హిందువులను 

హింసించీ - మానం ప్రాణం దోచీ, 
నెట్టిన హీన చరిత్రల ఫలితంగా 
ఇంట్లోనే వైరం సృష్టించిన ఖర్మం లేదా? 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ముస్లిములే ముస్లిములను 
మొత్తి చంపటం లేదా? 
కైస్తవలే క్రైస్తవులను 
కాల్చి చంపటం లేదా? 
సిక్కులె సిక్కులను బట్టి 
సిగలు గోయటం లేదా? 


మనిషిలోని జంతు ప్రకృతి 
మాటెత్తకు మళ్ళిచూడు 
చరితార్గులు నిలిపిన ఒక 
సంప్రదాయ విధమున్నది : 


చరిత్ర నిలిపిన మానవ 
సంప్రదాయ విధమన్నది, 
సిక్కులు, హిందువులూ 

చేసిన వియ్యంలో ఉన్నది, 
రాణి నవాబుకు కట్టిన 
రాఖీలోనూ ఉన్నది, 

చరిత్ర నిలిపిన మానవ 
సంప్రదాయ విధమన్నది. 


రాళ్ళు అనకు : 

నిలిచిన ఆ రాయి," 

నిద్రపోయే ఈ రాయీ,” 
కూర్చున్నది ఆ రాయీ,” 

ఈ మూడింటిని రక్షించట మొకటే 
మన రాజ్యానికి రక్షణ - అని 


గ గోమరేశ్వర విగ్రహం; 2. శ్రీరంగనాథ విగ్రహం; 8. చాముండేశ్వరి విగ్రహం. 


నవ్వే కత్తులు - 2 


86 


తన కొడుకుకు ఆదేశించిన 
హైదరు విధమున్న్చది, 
మనసారా నను దర్శించిన 
టీపూ విధమున్నది. 
చరితార్థులదిది సమత్వ 
సంప్రదాయ విధమన్నది. 


ఈ మాత్రపు లౌకిక విధ 
మిపుడైనా నేర్చుకోండి, 
విధం చెడిన మతమమతను 
విఇచి మనసు కడుక్కోండి. 


రాజ్యాంగం లోనే 

ఒక రాక్షసి కూర్చున్నదోయి, 
కుల - మత - వర్గాల్లో 

కలకలం రేపుతున్నదోయి, 


రాజ్యాంగం ముఖపుటనే 
రంధికి తావిస్తున్నది, 
మత స్వేచ్చ కల్పించి 
సమైక్య జాతి అంటున్నది! 


లోపలి సూత్రాలుచూడు, 
లోలోనే మొత్తులాడు : 
పదిహేనవ సూత్రం - 

మత పట్టింపులు వద్దంటే, 
ఇరవై అయిదవది - 
మతాదరణలుసై అంటున్నది! 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఇరవై ఏడవదో - 

మత పర పన్నులు వద్దంటే, 

ఇగ ముప్పయ్యవది - 

హైందవేతర సంస్థలకంతా 

ప్రభుత్వమే మద్దతు ఇవ్వాలని ఘోషిస్తున్నది! 
ఎటూ చిక్కులనే 

ప్రోత్సాహించే సంవిధానమిది! 


ఏక జాతిగా తీర్చే 
లౌకిక రాజ్యాంగమిదా? 
నీ జాతిని చెడచెరిచే 
రాజకీయ మతం కదా. 


రాజ్యాంగంలోనే 

ఒక రాక్షసి కూర్చున్నదోయి, 
నీ లౌకిక రాజ్యాంగం 

నేతి బీరకాయనోయి. 


వివిధ కుల మతాలకు 

విడి విడి హక్కులు ఏర్పరిచె 
వర్గ కలహ మీడుంటే ; 
వర్ణ కలహ మీడుంటే; 
అసమానత ఈడుంటే : 
అంతర్గత భేదాలకు, 
అంతః కలహాలకు, 
రాజ్యాంగ సూత్రమే ఉంటే; 
కసిదీరా అరుస్తావు, 
కరుస్తావు పకృవాణ్ణి! 
ఊహించోయ్‌ ఇప్పుడు 

మీ కుమ్మడి శత్రువు ఎవరో? 


నవ్వే కత్తులు - 2 


88 


సాంఘిక సమతను చెరిచే 
చట్టాలను మార్చేవా క 

గత హక్కులు, 

చిక్కుల కుల గత హక్కులు, 
తెగ హక్కులు, 

మత హక్కులు మాన్సించీ 
మనిషి హక్కు లిచ్చేవా; 
మనిషంటే 

మనిషికి తరగని మమతను పెంచేవా; 
చెంచులక్ష్మినీ, బీబిని 
చేరదీసినా చెరగని 

జాతి రీతి చూపిన 

నా నీతి వెంట రాగలవా; 


బ్రతుకుదెరువు మెరుగయ్యే 
ప్రణాళికలు పెంచేవా; 
దబ్బులు తెచ్చే 

విచిత్ర జబ్బులు కుదిరించేవా; 
మేధావులతో పాటూ, 
ఆధునిక సమర విజయం 
సాధించే నిపుణతగల 
యోధులనూ కూర్చేవా; 
భరత జాతి భావన 
అందరిలో మొలిపించేవా; 
బట్టచాటు పుండువంటి 
గుట్టుసమస్యల నెన్నో 
పరిష్మరించేది 

ఇదో పక్కాదేశీ చిట్కా 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


బూజు మత ప్రసక్తులతో 
రాజీపడని ప్రభుత్వం రావాలోయ్‌, 
హేతుబద్ధ లౌకికమే కావాలోయ్‌ 
మైత్రి ఒక్కటే మనుషుల మతమై 
మనిషి మిగలాలి; 
మైత్రీ+సహజీవనమూ 

మానవ సంస్కృతి అనాలి, 

నవ విజ్ఞానం 

అది మానవ సంస్కృతికొకపునాది. 


కాబట్టీ, నీవూ 

నీతోబాటూ కలమాడించేవారంతా కూడి- 
చేతగాక, కాళ్ళుచాపి 

మెదడు నిద్రవోయిపడిన- 

మీ పౌరుల మేల్మొల్పండీ, 

కుతంత్ర దాడికెదురు ఢీ కొట్టండీ, అంతే. 
చేతగాని వాజమ్మలు 

చెడిచావండీ-గంతే. 


ఆరాట పడకుబేలా, 

పోరాటం లేకుండా పుట్టిరావురా 
అభినవ్యోపజ్జలు ఎవ్వరికీ 
స్వాధికారులై నిక్కే 
చతురమతుల దాడులలో 
ఆయుధాల పదనుకన్న 
ఆలోచన వాడిమిన్న 

(బ్రతుకు ఘర్షణలలో 

నీ వంతుకు యుద్దం తప్పదు. 


నవ్వే కత్తులు - 2 89 


90 


ఒక చాణక్యంతో 
వేరొక కౌటిల్యం ఢీకొని 
అగచాట్లే తెచ్చే 


మీ యుగసంధ్యను చూడు చూడు : 


సింహం సింహంతో తలపడి 
శిఖరంపై గర్జిస్తున్నది, 
నాచుబెట్టి ఒక సింహానికి 
నాగుబాము కాటేస్తున్నది. 


కొత్త వెలుగు చూపేటందుకు 
కొరివిదయ్యమే వస్తున్నది, 
పరుగు చాలు చూసి నడచుకో 
పాత ఊబి పక్కన ఉన్నది. 


దిరసు మార్చుకొని అధికారం 
నిరంకుశం సాగిస్తున్నది, 

నిరాయుధుల ఆకటి నోళ్ళను 
నిప్పు గుండ్లతో మూస్తున్నది. 


బూజునీతి, తాజా ఇజాల 
రాజీ రాజి రగులుతున్నది, 
శాంతి తల్లి డొక్క చీల్చుకొని 
సమరకాళి జన్మిస్తున్నది. 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


చోద్యం మరి చర్చీ కూడా 
సోషలిజం మాట్లాడ్డున్నది, 
చట్లం నేరస్తులకున్నూ 
బె beer) 
చుట్లమె పలకరిస్తున్న! | 
లై er) 


బలికావలసిన విద్రోహులు 
బహురూపులు మారుస్తున్నరు, 
తప్పుడు గురి విప్లవశక్తులు 
తామే చచ్చేటట్లునవి. 


తోటివాణ్డి కటిక రొంపిలో 
తొడల బంటి దింపిన ప్రజ్ఞలు 
చంద్రగోళమెక్కినవి - ఏదో 
గంద్రగోళమే తేనున్నవి. 


గమ్యం 


గాలికి నిలవని దీపాలకు 

తైలం తాపి నిరాశెందుకు? 

అంధులకైనా పొలుపిచ్చే 

ఆరని జోతులు వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


నవ్వే కత్తులు - 2 91 


02 


అజ్ఞానం చీకట్లల్లో 

అలమటించి దరిద్రులయ్యే 

మానవ మాత్రులలో నిత్యం 

జ్ఞాన జ్యోతులు వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


ప్రజ్ఞలు తమ కూట ప్రగతికే 

పరిమితిచేసి విలాసించే 

సంకుచిత మతుల బుర్రలలో 

సమతా జ్యోతులు వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


పైరువంటి జాతీయతలో 
సారంలాగే దుర్దాతిని 
కలుపువోలె లాగించేస్తూ 
క్రాంతికి దీపం ఎత్తించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


సహ జీవనులై వర్తించే 

జనుల మనసులే కోవెలలు, 

దిన దినమూ స్నేహం నింపూ 

దివ్యకాంతులను వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


పరోపకారమె వృత్తిగా 
నిరంతరం పరిశమించే 
త్యాగధనుల జాడలుచూపే 
ధర్మజ్యోతులు వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


మానవ సభ్యతా ముఖంలో 
మాయని మచ్చలు సృష్టించే 
గండాగొండుల కొవ్వులతో 
గండ దీపమే ఎత్తించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం 


ఆక్రమణలు సాగే సీమల 
అక్రమాలు చెల్లే తావుల 
శత్రువర్గ రక్త ధారతో 
శాంతికి దీపం వెలిగించూ 
అదోయి నవభారత గమ్యం 
ఆరని వెలుగులలో రమ్యం” 


నవ్వే కత్తులు - 2 93 


94 


అంటూ 
ఆరూపమదృశ్యం 
అయినట్లనిపించినంతనే 
ధంధణ ధాణం ధణ ధంధణ, ధంధణ 
శబ్దం రేగింది; 
బాకా ధంకాల మధ్య 
“జయ్‌ భారత్‌ జెండా ఎగిరింది; 
ఘోషణ భీషణ ధ్వనులతో 
గూబ గిం[గ్రు గింగ్రూమంది; 


రాత్రి సగం మీరిన దాకా 
రాసి రాసి కనుల బరువుతో 
ముడువని నా కలం 
బిచాణా మడతలలో దాగి ఉన్నదే 
నా దొక్కకు అట గుచ్చింది, 
నన్ను కళ్ళు తెరిపించింది. 


ఈమె దుల 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 








దేవరకొండ దుర్గం 











96 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


అంకితం 


ఆత్మీయులు శ్రీ సి.నారాయణరెడ్డి గారి సుహృద్భావమునకు 
ప్రకృతి సింగారి మెచ్చిన పదము నీది 

పదము వాసించు రాగాల ప్రకృతి నాది 

కాన స్వాభావికముగనే కలసినాము 

కోకిలను బోలి లేమావి కొమ్మ బోలి. 


ఒక పదియేండ్లుగా మధువు లూరిన చెల్మి నిరంతరాను రం 
జకమగు టేమివింతమరి - సఖ్యముసాప్తపదీనమండ్రు-మా 
య కతల రాజసాలు, నదుమంత్రపు భోగము, లన్ని నంగనా 
చికబురులై తొలంగు మనసిచ్చిన మిత్రుని పొందువిందులన్‌ 


ఓయిప్రసన్నతాగుణ మహోదయ! సౌహిత వృత్తి సాహితీ 
ధ్యేయముగాగ నీవుకలమెత్త సుధాగళమెత్త ప్రాజ్ఞులో 

హోయన జెల్లిరాదె, ప్రథితోక్తుల 'నన్నయనాటి నుండి నా 
రాయణరెడ్డి దాక యను నానుడి మోగదె తెల్లునాడునన్‌ 


మిత్రమండల మందున మెప్పుగొనుచు, 
హృదయసీమ కళాలక్ష్మి నేలు కొనుచు, 
బుధులు వినుతించగా రసాంబుధుల నిటులె 
తేలి పోవయ్య యుగతరంగాల మీద. 


దేవరకొండ దుర్గం 


97 


98 


తెలుగుం బాసను నేను నేరిచిన రీతిన్‌ కొంచెమోగొప్పనో 
కలమాడింతు కళోపజీవినయి, కాకల్‌ జిమ్ము నాపేదగుం 
డెలలో దాగిన మూగ జీవముల సందేశమ్ములన్‌ వీనువిం 
దులు గావించెద మిమ్ముబోలు రసమూర్తుల్‌ డెందమందించినన్‌. 


సంపన్నులకు నిత్య సాహాయ్యులగు దరి 
ద్రుల బలికడ్డమై నిలిచినాను. 
నిరపరాధులరక్త రురవేగమున మున్మ 
లెత్తెత్తి యెట్లా గట్టెక్కినాను. 
మతరాక్షసుల పదాహతికి కుత్తుకబంటి 
ప్రాణాలతో పారి వచ్చినాను. 
కులమెంచి, కలిమెంచి తెలివిగొల్చెడివారి 
కనుల మంటకుకొంతకమలినాను. 


మాట చక్కెరలకు మనసుకత్తెరలకు 
పొంగబోయిక్రుంగిపోయినాను 

హృదయ మిచ్చిపుచ్చువృత్తినీలో జూచి 
కలయవచ్చి భుజము గలిపినాను. 
మనుజులుండు చోట, మనసులుండెడిచోట, 
జీవితమున స్వేచ్చజెల్లు చోట, 

కళకు ధర్మరక్ష గలచోట మన పాట 
పాదుకొందమచటి, వాదలందు. 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


దాశరథి 'మనసులోని మాటలు” నుండి... 


“రాతిగుండెలపైన నైనా 
రాజ్యమేలునురా కవిత్వము” 


ముకురాల రామారెడ్డి గారి 'దేవరకొండదుర్గము” అనే ఖండకావ్యానికి పీఠిక 
వ్రాస్తూ మొట్టమొదట ఈ (గ్రంథం లోని తుది శీర్షిక “కవితా ప్రశస్తి” అన్న కవితలోని 
రెండు పంక్తులను ఉదాహరిస్తున్నాను. కవితను గూర్చి కవి గారి అభిప్రాయాలు 
తెలుసుకుంటే ఆయన కవిత కూడా యించుమించు అలాటి అభిప్రాయాలనే 
వ్యక్తపరుస్తుందని అంచనా కట్టవచ్చు. 
“పాషాణాదపి పీయూషం 
స్యందతే యస్య లీలయా” 
అని మన ప్రాచీనులు చెప్పినారు. దానికి కడుదగ్గరగా ఉంటూకూడా సరిక్రొత్తగా 
అనిపిస్తున్నవి ఈ పంక్తులు. రాతి గుండెల్ని కరగించి వాటిమీద రాజ్యమేలగలిగిందే 
సిసలైన కవిత్వం. 
“ఏ ప్రపంచమ్మైన ఈకవి 
తా ప్రపంచము బోలనేరదు 
చిత్రమీభూలోకస్వర్గము 
సృష్టి చేసిన బ్రహ్మ ఎవ్వడొ!” 
అన్నారు రామారెడ్డిగారు. కవియే బ్రహ్మ 
రాజతరంగిణిలో : - 


“కోన్యః కాల మతిక్రాంతం 

నేతుం (ప్రత్యక్షతాంక్షమః 

కవి ప్రజాపతీంస్యక్వా 

రమ్య నిర్మాణ శాలినః” అని వుంది. 


దేవరకొండ దుర్గం 99 


కవి, ప్రజాపతి - ఈ యిద్దరే ఎన్ని చమత్మారాలైనా చేయగలరు. గతాన్ని 
కళ్లకుకట్టించగలరు. రామారెడ్డిగారు మంచికవి. కనుకనే పాడుపడిన దేవరకొండ 
దుర్గాన్ని తీసుకుని ఆ దుర్గంలోని రాళ్లను పిండి పీయూషం అందించారు. కవిగారు 
ఆవేశంతో “దేవరకొండ దుర్గం” చదువుతుంటే వీరకరుణరసాలు ఒకదాని నొకటి 
ఢీ కొంటూ మన హృదయాలను ముంచెత్తుతవి. అనేక సభలలో ఈ ఖండికను 
కవిగారు వినిపించి శ్రోతలను కదలించారు. ఇది బాగా ప్రసిద్ధి చెందిన ఖండిక. 
కనుక ఈ కవితా సంపుటికి దేవరకొండ దుర్గము అని పేరుంచారు. ప్రతి వస్తువుకు 
ఏదో ఒక పేరుండాలి. ఆ పేరు ఆ (గంథం లోని సమస్సానికీ ప్రాతినిధ్యం 
వహించనక్కరలేదు. ముఖ్యంగా ఖండ కావ్యానికి పేరు పెట్టడం మరీ కష్టం. 


“కాలదోషము లేక విచ్చెడి 
పూలతోటల” 


లాగా ఈ ఖందకృతులు సార్వకాలికములు. 


రెద్దిగారు అటు సలక్షణమైన వృత్తాలను, జాత్యుపజాతులనూ ఇటు మాత్రాగణ 
బద్ధమైన గేయాన్న్సీ మరో వైపు ఛందస్సులకు అందని అందమైన వచన కవితనూ 
రచించగల సవ్యసాచి. జోడుగుజ్టాల సవారీ ఫరవాలేదేమోగాని ఈనాడు కవులు 
మూడు గుజ్టాలసవారీకి అలవాటు పడుతున్నారు. అయితే గుజ్టాల్లోతేడా లున్నాయి. 
రెడ్డిగారికి పద్యమే చాలా పకడ్బందీగా నడుస్తుంది. నేను పద్యపక్షపాతినని అలా 
అంటున్నాననుకోవద్దు. మీరే పరిశీలించండి. ఇలా అన్నాను గనుక తక్కిన రెండు 
ప్రక్రియల్లో ఆయన దిట్ట కాడనను. కాని ఆమూడు ప్రక్రియల్లోనూ పద్యరచనారీతి 
మరీ బాగుంది. 

కావ్యం తుదిని గల “కవితా ప్రశసి” నుంచి మొదటికి వస్తాను. కొసనుంచి 
మొదటికి రావడం నాదురభ్యాసం. నేను పాదాలనుంచి తలకు వెళతాను. ఇది 
వ్య్వుత్రమమా? “కవితా ప్రశస్తి” అన్న ఖండిక ఆపాతమధురమేగాక, ఆలోచనామృతం 
కూడా “ఖీష్మగ్రీష్మాతపంలో హిమబిందు సందోహాలను” కురుస్తూ “గడగడలు బుట్టించు 
చలిలో ఉడుకుగాలులు పరువెత్తిస్తూ” లోకాన్ని ఎయిర్‌ కండిషన్‌ చేయగల కవితను 
చక్కగా ప్రశంసించారు కవిగారు. 


100 దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


“దేవరకొండ దుర్గం” నాటివెలమ వీరుల సాహసాలను, అప్పటి వైభవాన్నీ 
కవిగారు వర్ణించుతుంటే హృదయం ఉప్పొంగుతుంది. 


“కం జీకటులలోనె కావలి బురుజుపై 
ధగధగ మందెడి నెగడులేవి?” 


“వమాయెరా కొండ రామాలయమ్ముపై 
దివికి దారులు చూపుదీపకళిక” 


“దూరాలలో ధనాగారాలలో వెల్లు 
పారాదివియ లెన్నడారిపోయె!” 


ఈ పంక్తులు చదువుతుంటే కవిగారు సొంత గొంతు ఖంగున వినిపిస్తుంది. 
“మంచి నీళ్ల బావి ప్రక్కన 
మల్లె పందిరి చాలు యేదీ? 


“మల్మి పాదుషదండువిడిసిన 
మాటు మంగలి తోట యేదీ?” 


“జోహుకుం సర్దారులేరీ?” 
“జోడుగుట్టపు దౌడులేవీ?” 
ఈ పంక్తులు చదువుతుంటే నిరుడు కురిసిన శ్రీశ్రీహిమసమూహాలు మనని 


మోహపెడతాయి. గతాన్ని కన్నులకు కట్టెట్టు చూపించే కవిగారి ప్రజ్ఞకు జోహారులు. 
సుగాత్రీశాలీనుల వైమనస్యాన్ని చిత్రించే పద్యాలలో :- 
“నాకైన మీ వయః పరి 
పాక ఫలమ్మాహరింప పాలువడంగన్‌ 
ఏకాంత పుణ్యమో! మరి 
యేకాంతపు జీవితమ్మునే వలచితిరో” 
అన్న కందంలో రెండవ పంక్తి కొసన ద్రుతంతో ముగిసి మూడవపంక్తి అచ్చుతో 
ప్రారంభం అయ్యేసరికి నడక సాగదు వైమనస్యాన్ని చెబుతున్నారు కనుక కావాలని 


అలా రాశారు. 


దేవరకొండ దుర్గం 101 


శ్రీ ముకురాల రామారెడ్డి ఉదయోన్ముఖుడైన కవి. ఆయన తూర్చుకొండ 
శిఖరాన్ని ఆరోహిస్తున్నాడు. చీకటి కానుగుల్ని దహిస్తున్నాడు. ఎర్రగా వున్నాడు. 
క్రమంగా ఆకాశమధ్యంలోకి వస్తే తెల్లబడతాడు. గ్రథన కౌశలముగల కవి రచనలు 
నిత్య నూతనంగా చిరకాలం వుంటాయి ఒరిజినాలిటీ అంటారా? గెటే ఒకచోట 
అన్నాడు. 

"People are always talking & about originality, but what do 
they mean?" అని బాణోచ్చిష్టమైన ఈ మహావిశ్వంలో గ్రథన కౌశలం మాత్రమె 
కవి సొత్తేమో? 


“పరిషుర్వన్వర్థాన్‌ సహృదయ ధురీణాః కతిపయే 
తథాపి క్లేశోమే కథమపి గతార్లో న భవితా 
తిమీంద్రాస్సంక్షోభం విదధతు పయోధేః పునరిమే 
కీమేతే నాయాసో భవతి విఫలో మందరగిరేఃొ 


అని జగన్నాథ పండితరాయలు అన్నాడు. భావమేదైనా దాని గ్రథనంలో నూతనత్వం 
ఉంటే అదికొత్తగానే భాసిస్తుంది. 

తొలి గ్రంథమే అయినప్పటికీ కవి, తన కృషిలో సఫలుడైనాడు. చక్కని 
తెలంగాణ మాండలిక పదాల సరసమైన గ్రథన కౌశలంతో, చక్కని నుడికారాలతో 
మధురమంజులములైన భావాలతో కవిత సర్వాంగ సుందరంగా విరాజిల్లుతున్నది. 

“దేవరకొండదుర్గము” ను ప్రముఖ కవులు శ్రీ సి. నారాయణరెడ్డిగారికి 
ముకురాల రామారెడ్డిగారు అంకితం ఈయడం ముదావహం. వీరిద్దరూ తెలంగాణము 
నకు రెండు జ్యోతులు. శ్రీ జె.బాబురెడ్డిగారనే యువకవి తమ ప్రథమ కవితా 
సంకలనాన్ని కూడా ఆ మధ్య నారాయణరెడ్డిగారికి అంకితం చేసుకుని తమ భక్తిని 
వ్యక్తపరుచుకున్నారు. రామారెడ్డిగారు, బాపురెడ్దిగారు, నారాయణరెడ్డిగారి పట్ల 
ప్రదర్శించిన భక్తి ప్రపత్తులకును ముగ్గుణ్ణనాను. నారాయణరెడ్డిగారు బాబురెడ్డిగారి 
వద్దనూ, రామారెడ్డి గారివద్దనూ కావ్యాలు అంకితంపొంది ఉత్తమకృతిభర్తలైనారు. 
రామారెడ్డి, బాపురెడ్డి నారాయణరెడ్డి గారల అనుబంధం చిరస్థాయిగా వుండాలని 


నాకాంక్ష్మ 


102 దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


దేవరకొండ దుర్గాధిపతియైన నారాయణరెడ్డిగారు ఇంకా ఎన్నో దుర్గాలను 
జయించి కవితాదుర్దాధిపతి కాగలరు. ఈ మెట్టును అధిగమించి క్రమంగా ముకురాల 
రామారెడ్డిగారు నూతనోత్సాహంతో కవితా మార్గాన పయనించి ఇతోధిక స్నిగ్ధమైన 
రచనకు పూనుకోగలరు. మేల్మొన్న తెలంగాణము మరెందరో మహారచయితలను 
సృష్టించి ఆంధ్రభారతికి అమూల్యాభరణాలను అందించగలదు. రామారెడ్డి గారికి 
నాపై ఆదరాభిమానములు హెచ్చు. కనుకనే తమ తొలిగ్రంథానికి పీఠిక వ్రాసేభాగ్యం 
నాకు కలిగించారు. అందుకు వారికినా కృతజ్ఞతలు. 

కవితాధ్యవసాయం గలవారు అమరులవుతారు. వారికి క్షతి, మృతిలేవు. 
రామారెడ్డి గారి ఈ క్రింది పంక్తులతో నాపీఠికను ముగిస్తాను. 


అమృతమయములు 

కయితతావులు, 

అందుమెలగుదు 

రమరజీవులు. 
ఆల్‌ ఇండియా రేడియో - దాశరథి 
హైదరాబాదు 
17-4-1962 


దేవరకొండ దుర్గం 103 


1. దేవరకొండ దుర్గం 


(ఈనా గేయకృతి కేవలం చారిత్రక సత్యాన్ని చాటే అందుకు 
కాదు. దేవరకొండ పూర్వవైభవాన్ని వెలమ పులుల వీర ప్రతాపాన్ని 
స్ఫృతికి తెచ్చే భావవీచిక మాత్రమే.) 


వీలరక్ష్మికి కంఠ 
హారమే! యెంతగ 
ట్టునకోట! యెంతనె 
ట్టునకోట! యెన్నడే 
మొనగాడు గట్టెరా 
మూడుగుట్టల మూట! 


ఈకొట్టకొనకొండ 
దాకరాళ్ళెత్తి, యిం 
దరికండలిట కరగిపోయెరా 
ఎన్నిఖీ 

కర గ్రీష్మములు తిరిగిపోయెరా! 


తెలుగు బంట్లు కటారి 

చిలుము బాయగ నూరి, 
తరిమాడి, పగర, పొలి 
మెరదాట పులివేట 

లాడుకత లేమాయె? 

నేడు పులువీడాయె! 
వాసిమాసినది దేవరకొండ కోట! 
చూడరా తమ్ముడా వేడికన్నీట. 


104 దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఒకనాటి మాట - వీ 
రకళింగ పతి గద్దె 
గదలించి ప్రోలికిన్‌ 
గదలుచో దారిలో 
గదిసి, ఈగిరిదుర్ల 
గందమున మూరురా 
యర గండని నిశాత 
కర ఖడ్గమది “ఖంగు” 
మనినంత, గుహలలో 
మారు (మోగినదిరా 
హోరెత్తి గాలిలో 
మోరెత్తి ఈ కొండ 


ఇదియె దేవరకొండ, ఇదియె దేవరకొండ 
ఇటయెన్నడో మెదలెనట వెలమపులిగండ 


పట్టి పన్నెండేండ్ల 
ముట్టడికి యెద విరిచి 
కుడిమీస మెక్కించి 
తొడజప్పరించి, లం 
గోరి గట్టి, ఫిరంగి 
గుండ్లతో చెండాడి, 

ఆ మల్మిపాదుషా 
“అల్లార యని దండు 
మలుపుకొని పార, మం 
గలి తోట దాట వెం 
టాడిరట యీవీట 

అది వెలమలకు ఆట. 


దేవరకొండ దుర్గం 


105 


106 


అలరాచకొండలో... 
వలరాచవాని తలి 
రాకు మొలబాకునా 
జాకు భోగినిషోకు 
కవిరాజ రాజు సిం 
గమనీని దర్బారు 
కవులకే వాకట్టు 
గట్టు వాగ్యుద్ధములు: 
తిరుగునా కనులలో 
గిరగిరన నాయంత 
రంగమే ఒక చిత్ర 
రంగమై (భ్రమియించు. 


వెలమలనగానె బొ 
బ్బిలికోట: ముందురెప 
రెపలాడి యెగురు పం 
దెపు కోళ్లు: కడల పిడి 
కిట మీసమెగదువ్వి 
చిటికేయు గడిదొరలు, 
పదనెత్తి తాండ్ర పా 
పయకత్తి, నాకంటి 
పాపలో ఒక కొంత 
సేపు సాములుజూపు. 


వెలమలన్నంత - ట్రీ 
నులు నిక్కు- బొమ్మలెక్కు 
వెలమబిరుదులు విన్న 
పులకలే మొలకెత్తు 
వెలమలన కోడిపుం 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


జులకే యీకలునిక్కు 
వెలమ లన్నపుడె గుం 
డెలు గుబాళించురా! 


ఒకనాడు వెలమలకు ఉనికిరాయీకొంద 
ఇదియె దేవరకొండ, ఇదియె దేవరకొండ 
ఇదె కొండ ఇదెకోట, ఈ కొండ కిది దండ 
ఇట యెన్నడో యెగిరె నటరా తెలుగు జండ 
ఏనాటిదీ వీరధాని దేవరకొండ! 


ఏరీ యిపుడు బహి 
ర్వారాలలో నిల్వు 
జీతాలు జేసేటి 
పోతుబంట్లు? 
ఈముంగిళులలో వి 
రామాల పులిజూద 
మాడ కేరింతలిడు 
కోడె దొరలు? 


బాకుజెక్కిన మొలను 
పీక ముద్దిడగా సె 
బాసు "సెమ్లా గట్టి 
మీసమెక్కిన వెల్మ 
రాయండు కొలువున్న 
రచ్చబండలు యివ్వె! 
రాచనగరులు యివ్వె! 


దేవరకొండ దుర్గం 107 


108 


ఇవిగొ! ఇవియే మహ 
ర్నవమి కోలాటాల 

జడకాప్పులతో! మట్టి 
జడలలో మెలివోయె. 


ఈ రాల నేలలో 

ఏ రాచకన్నియల 
బంగారు ప్రాయాలొ 
తంగేడులై పూచె! 


రాచనగరులముందు 
రచ్చబండలముందు 
బహుపరాకులు వల్ము 
భట్లు యేరీనాడు? 
రేచెర్ల గోత్రాలు 
కీచురాళ్లేపాడు! 


ఈ రెండపొలుపులో 
దోబూచులాడుదొర 
బాబు లేరేనాడు? 
జిల్లేడు బూచులే 
ఎల్లెడల నెగురాడు. 


ఈ యంతిపురములో 
ఏయసూర్యంపశ్య 
పిడిచి ముడిచినకీలు 
జడలొ జెమ్మెడులయ్యె! 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


పిరిది పోటుల కౌడు 
గరచి చచ్చిన బంట్ల 


కసిజూడు నాగులై 

కస్సుబుస్సుట్లాడు. 
ఏ పచ్చని కాపురాలు 
ఈ పొదరిండ్రైపోయెనొ! 
ఈ వాకిళు లీకచేరు 
లీనగళులు ఈలోగిళు 
లీ గరిడీ లీగవనులు 
ఈ పేటలు, 
ఈ కోటలు 

ఏలకూలె? 

ఏలరాలె? 

“ఖిల గోడలు బరువైకొం 

డగలగుండెలు క్రుంగానా? 

కాకమరేమీ విప్లవ 

కాలుని కనుమండెనా? 
ఏదిరా తమ్ముడా 
ఎచట ఏగడ్డిలో 
మొలకెత్తెరా నాటి 
వెలమ పులిమీసం? 
ఏ పెండ్లి కేగెరా 
ఈరాణివాసం? 


దేవరకొండ దుర్గం 109 


110 


మంచినీళ్లబావి ప్రక్కన 
మల్లెపందిరి చాలు ఏదీ? 
మల్లె పందిరి క్రింద బొమ్మల 
పెండ్లి కొలుపుల సందడేదీ? 
బొమ్మరెంటికి నీడ జేసిన 
నిమ్మలేవీ? కొమ్మలేవీ? 
నిమ్మతోటల కవల లింగమ 
నీడుగట్టిననగరు యేదీ? 


పాలగచ్చుల నగరుబొడ్డున 
మేలుకట్టుల మాలుఏదీ? 


పాలగచ్చుల నగరుపైన 
మేలుకట్టుల మాలులోన 
కొల్లగ విలాసాలు - చిల్మల 
కోళ్ల తెరమంచాలు, కుంకుమ 
పూలపరుపులు 

తాళవృంతాల్‌ 

తమ్మపడిగెలు 

తనకు తేగా, 

అరణమందిన ఆడవాపలు 
కుడి ఎడమలను కొలిచిరాగా; 
జరిబుటాణీ చీరగట్టి; 

జంట ముత్తెపు రవిక దొడిగి; 
ఏడువారాల సొమ్మువెట్టి; 
నిలువుటద్దపు నీడజూచి; 
ఏదిరా ఆనాడు మురిసిన వెలమ దొరసాని? 


డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


మంచినీళ్లబావి ప్రక్కన 

మల్లె పందిరి చాలు యేదీ? 
మల్కి పాదుష దండువిడిసిన 
మాటు మంగలి తోట యేదీ? 
జారుబండలపై (ప్రహరిబె 
జ్ఞాలలో 'జజ్ఞాయి' లేవీ? 
పిడిచి పిక్నల మడతలకు వరి 
వెంటు జుట్టిన బంటులేరీ? 


జోహుకుం సర్దారులేరీ? 
జోడుగుజ్జిపుదాడులేవీ? 
తాడునిచ్చెన 

లాడు గోడలు; 
కాచిపెట్టిననూనెకాగులు; 
కట్లబల్లెపు కాలిబలగం; 
మరఫిరంగులు; 

తోపు బండ్లు; 

మందుగుండ్లు; 

మారుదండ్లు; 

డప్పుకొమ్ములు, ధాలుకత్తులు; 
ఏవితమ్ముడ? 

ఎచట తమ్ముడ? 

ఏదిరా అలనాడు మోగినవెలమదొరఢంక. 


మల్మిపాదుష దండు బెదరిన 
మాటు మంగలి తోట యేదీ? 
మంచినీళ్ల బావి ప్రక్కన 
మల్లె పందిరి చాలు యేదీ? 


దేవరకొండ దుర్గం 


111 


కంజీకటులలోనె కావలిబురుజుపై 
ధగధగ మండెడి నెగడులేవి? 
ఏమాయెరాకొండ రామాలయమ్ముపై 
దివికిదారులు చూప దీపకళిక! 
దూరాలలో ధనాగారాలలో వెల్లు 
పారాదివియ వెన్నడారిపోయె? 
రాణివాసపు మంగళారతులేమాయె 
చావళ్ల ముందు మషాలు లేవి? 
నిత్యదీపావళలీ మహర్న్షిలయయగుచు 
తెలుగు మొనగాని వలచినకలిమికన్నె 
రేక చెడి యేలకొ అమాసరేలమునిగి 
మూల్గుచున్నది చుక్కల వెల్లుగనుచు 


కొక్ష్మీగరాని కుంకుమ పూలగరిసెల 
గబ్బురెట్టలు వైచుగబ్బిలాలు 
పెరుమాళ్ల గుళ్లు కొబ్బెర నీటికోనేళ్లు 
ముళ్లకంచెలు అడ్డి మూతవడియె 
రసరాజు మాధవ ప్రభువి నాటకశాల 
కప్పుబండలునేల గరచుకొనియె 
ఏనాటి కెండ కన్నెరుగని పూబోండ్లు 
తిరిగిన కడలేచె పరికి పొదలు 
“నరపురుగు దూరవెరచు ఈ నగరులెక్కి 
కాపలా కాయుచున్నాడు రేపు మాపు 
కాళిసహితుడు తాండవకేళిరతుడు 
కాల రుద్రుడు మూడవ కన్నుదెరచి 
నేలతల్లికరుక, నింగి సామి కెరుక, 
నాటికతలు వెతలు నాటి మాట 
మనసుకరుగ నేడు వినిపించునొక్కటే 
గాలిపిల్ల వాని జోలపాట.” 


112 డాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


2. వైమనస్యము 


సుగాత్రి 
ఈ తెలనాకు మీకు రుచియించదొ? నామరియాద చేత లో 
నే తరుగయ్యెనో! తెలుపనేరని యే తగులాట మందొ మీ 
చేతము పొర్లి పోవునటు చెప్పక చెప్పు మొగమ్ముతీరు, న 
న్నీతడబాటులోన బడనీడిచి నైజము దాచుకొందురా? 


నాకైన మీవయఃపరి 

పాక ఫలమ్మాహరింప పాలువడంగన్‌ 
ఏకాంతపుణ్యమో! మరి 

యేకాంతపు జీవితమ్మునే వలచితిరో! 


మీ ప్రసన్నత్వమున్‌ మేలు కొల్పగ యేడు 
వారాల సొమ్ములు వరుస దిరిగా; 
ఇయ్యోవనము 'రిత్తశయ్యి కాయని ఎత్తి 
పొడువమానరు చెలుల్‌ పూటపూట; 
పొరుగక్కలకు మన పోడిమినిచ్చని 
చ్చలు క్రొత్తక్రాత్త ముచ్చటలకయ్యె, 
నావంతుననె గననాయె సంతసము సం 
బరము జాగృతిలో స్వప్నములుగ; 
తనుమనమ్ములు పతివిగా దనిపి, తనిపి; 
కూర్చిపేర్ములు పెనగొన కుడిచి ముడిచి; 
మురిసి మెరసెడి కన్నెల ముందు యెట్లు 
తిరుగు దానను? లోకపు తీరులివియె? 


దేవరకొండ దుర్గం 113 


తగియెన్‌ బిడ్డకునల్లుడున్‌, కొరత చింతాకంతయున్‌ ఇంటలే 
దుగదా - ఐనా మదంబ యొంటిరిగ నేదో దీనతన్‌ రేబవల్‌ 

వగచున్‌, నా యొడిలోన నొక్క 'మొగమొల్మన్‌, జూడగానాశచే 
మొగమే వాచెనొ? అవ్వపేర్వలయు నేమో పెద్దకాలానకున్‌ 


జాములమీద జాములివి జారె నిదెక్కడి పాపమయ్య సా 
మీ! మరుమాటలాడుట సమీపము సేయుటలేదుగా! అయో 
రామ! ఇదెంత మీమనసు రాయి కృశింతునె ఒంటి పక్షినై 
(పేమలతాంతముల్‌ పరిమళించెడి సౌహృదనందనంబునన్‌. 


నేనింత వేడుచుబదులు 
గానోచనె ఒక్క మాట! కంటిపయిన్‌రె 
ప్పానక రేయి గడచె, నా 
పై నలిగితి రేమొ ప్రాణవల్లభచెపుడా! 


శాలీనుడు 


అలిగితిరంటి వేమె సకియా! అది యెవ్వరిపైన? ఐననా 
అలుకయదెంత? ఇల్లటపుటల్లుడనంగనె అత్తకంటికిన్‌ 
చులకన, నీవుసైతమిటు చూడవెనాకలగౌరవమ్ము, ఎం 
గిలిదగ మేసి విస్తళుల నెత్తెడి బానిస మెలుయింతకున్‌ 


పొడిగాడ్పులకు మడితడి యారకుండ, ఏ 
తాము ముప్పూట లెత్తంగ వలయు 

పాదుపాదునకు నీర్వార జాచుటకునై 
తిరిగిన బోదెనే తిరుగవలయు 

తలిరాకు దొడుగు మొక్కల ప్రక్క మోసులె 
త్తిన కల్పు నొకడనే తీయవలయు, 


114 దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


నడుముటింగుమనంగ నదినెత్తి ప్రొద్దగు 
వరకు చెంగగ జెక్కి వంగవలయు 


రోళ్లు పరియవారు రోహిణి ఎండలో 
వంగి వంగి, వ్రాలి వ్రాలి ఒడలు 
బదలిపోయె, ఇట్టినడుము వాల్చితిసుంత 
రెప్పకంటిమీద గప్పనిమ్ము. 


అత్తది పెత్తనమ్ము ఎదురాదుటకేమి యటుండనిమ్ము నో 
రెత్తగ గుండె జేసుకొనలేని పరాన్నపు వృత్తినాది - పై 
నెత్తులు జిత్తులే మెరుగ నేరని కన్నెరికంపు కోరికల్‌ 
రిత్తలు గాక నీకిట మరేమగునే? అడియాసలేచెలీ 


చారు వయోవిలాసము నిసర్గ వికాసము నంటి వెల్లుసొ 
న్నారి తనంపు నీదునగ, నాణెము, మెచ్చి సెబాసు దెల్పగా 


తీరికలేదు నాకిట నదే తెలవారగవచ్చె, తోటలో 
నారులు వోయగా వలెను నాటులపై తడివేయగా వలెన్‌. 


ఈమె డు 


దేవరకొండ దుర్గం 115 


116 


3. కవితా ప్రశస్తి 


ఏ ప్రపంచమ్మైన ఈ కవి 

తాప్రపంచము బోలనేరదు 

చిత్రమీ భూలోకస్వర్గము 

సృష్టిచేసిన (బ్రహ్మ ఎవ్వడా! 
కాలదోషము లేక విచ్చెడి 
పూలతోటల చాలులిచ్చట 
తీయతీయని వాసనలతో 
హాయిమేయగ వచ్చునిచ్చట 

భీష్మగ్రీష్మాతపములో హిమ 

బిందుసందోహములుగురియును 

గడగడలు బుట్టించుచలిలో 

ఉడుకుగాలులు పరువులెత్తును 


సుడులతోపరుగిడెడి నదులను 
పడవలేకనె దాటిపోదుము 
ముండ్లపొదలెదురాయెనా, అవి 
ముడుచుకొనునేకానికుచ్చవు. 


హిమాలయములు ఎదురునిలిచియు 

అమాంతముగా తమకు తామే 

క్రుంగివంగుచు మనల చల్లగ 

శృంగరంగము నెక్కజేయును 
ఈ ప్రంచములో ప్రళయరుం 
రూప్రభంజనమప్పుడప్పుడు 
వీచుగానీ, మనలనేమీ 
దోచుకొని పోవుటకురాదది. 


దాక్టర్‌ ముకురాల రామారెడ్డి 


ఏప్రపంచమ్మైన యీకవి 

తాప్రపంచము బోలనేరదు 
చిత్రమీ భూలోక స్వర్గము 
సృష్టిచేసిన బ్రహ్మయెవ్వడొ! 


అచ్చమగు మానవత వెలసిన 
మచ్చుతునకలు దొరకునిచ్చట. 
దానవత్వపు నీడజారిన 
తరిమికొట్టే తత్వమిచ్చట 


భాషదేశము - వేరుపడినా 
భావబంధము వదలదిచ్చట 

మతము తలచుక - గతముతలచుక 
మానవులు పొడుచుకొనరిచ్చట. 


స్తబ్బతాభరమున కృశించెడి 
సత్వహీనులగానమిచ్చట 
చేతనాకేతనము లెత్తిన 
నేతలే ఎల్లెడలనిచ్చట 


ఏ ప్రపంచమ్మైన యీకవి 
తాప్రపంచముబోలనేరదు 
చిత్రమీ భూలోకస్వర్గము 
సృష్టిచేసిన బ్రహ్మఎవ్వడొ! 


“తెల్లు యని నల్లి యని జాతుల 
తేడలేమీ తెలయవిచ్చట 
విశ్వమానవ సోదరత్వము 
శాశ్వతమ్మై పోయెనిచ్చట. 


దేవరకొండ దుర్గం 117 


దబ్బు పెరిగిన మబ్బు పెరిగిన 
గబ్బు మనుషులు కవితమెచ్చరు 
కల్లగుల్లగజేయగ జాచెడి 
కవులు వారికి మొదలెనచ్చరు. 


వింతపడనవసరములేదది 
యంతెగా - గుత్తంపురవికను 
కుటిల కుంతలరోయదా, తన 
వటువుగుబ్బల తప్పెరుంగక. 


రాతి గుండెల పైననైనా 
రాజ్యమేలునురాకవిత్వము 


చాటుకొదిగిన మాయమర్మము 
చాటి చెప్పునురాకవిత్వము 


ఒడలు తెలియని బడుగుజీవుల 
కూపిరూదునురాకవిత్వము 
ప్రకృతి విసరెడు గడ్డు ప్రశ్నకు 
ప్రతి వచన మోయీ కవిత్వము 
తాత్విక రహస్యముల కెల్లను 
తల్లిచోటైనది కవిత్వము. 
అమృతమయములు 
కయిత తావులు 


అందు మెలగుదు 
రమరజీవులు. 


ఈమె డు 


118 దేవరకొండ దుర్గం 


అనుబంధం - 1 


“ఆత్మవిశ్వాస (ప్రతీక కవి ముకురాలి 


= జి.యాదగిరి 


ఏ ప్రపంచమ్మైన ఈ కవి 
తా ప్రపంచము బోలనేరదు 
రాతిగుండెలపైననైనా 
రాజ్యమేలునురా కవిత్వము! 


అంటూ కవిత్వ విశిష్టత, జెన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల 
రామారెడ్డి. తెలుగు సాహిత్యంలోని పద్యం, గేయం, వచన కవిత, వ్యాసం, విమర్శ, 
కథానిక, మున్నగు భిన్న ప్రక్రియల్లో సృజనాత్మక రచనలెన్నో చేసి తెలుగు సాహిత్యాన్ని, 
ప్రత్యేకించి తెలంగాణా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రతిభాశాలి ముకురాల. 

ఆయన, పూర్వ కల్వకుర్తి తాలూకా, మహబూబ్‌నగర్‌ జిల్లా మొకురాల 
(గ్రామంలో, కాయకష్టం చేసుకొనే మధ్య తరగతి రైతు కుటుంబంలో రామలక్ష్మమ్మ, 
బాలకిష్టారెడ్డి దంపతులకు జనవరి 3, 1929న జన్మించారు. ఇంటిపేరు మంద, 
కాని స్వగ్రామంపై అభిమానంతో 'మొకురాలిను కవితాత్మకంగా అద్దంలాంటిదనే 
అర్థంలో “ముకురాలిగా మార్చారు. 

నాగలి మేడిపట్టిన రైతుబిడ్డ రామారెడ్డి ప్రస్తుత సమాజంలో చదువుకుగల 
ప్రాశస్యాన్ని గమనించి, ఆత్మవిశ్వాసంతో నిర్విరామంగా (శ్రమించి, గ్రామంలోని కానిగి 
పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించి, క్రమక్రమంగా పరీక్షలు 
(పైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. 
ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పిహెచ్‌.డి. చేసి డాక్టరేటు పొందారు. ప్రాథమిక పాఠశాలలో 
ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల 
ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో 


119 


ఉప సంచాలకునిగా 17 సం.ల సుదీర్ణకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా 
నిర్వహించి పదవీ విరమణ చేశారు. 
అయితే ఇదంతా వృత్తిపరంగా ఒక పార్వ్వం, ప్రవృత్తిపరంగా ఆయన సాహిత్య 
సృష్టి ప్రశంసనీయమైన మరొక పార్వ్వం! సాహిత్య సృష్టికవసరమైన ప్రతిభ, వ్యుత్పత్తి, 
సాధనలు ఆయనలో ముప్పిరిగొన్నాయి. అలా పాలమూరు జిల్లాలో పటిష్టమైన సాహితీ 
నిర్మాతల్లో ఒకరుగా ఉచిత స్థానంలో నిలిచారు. తెలుగుతోపాటు ఉరూ, హిందీ, 
ఆంగ్లం, సంస్కృతాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మానసిక శాస్త్రంపట్ల ఆయనకు 
అభిరుచి మెండుగా వుండేది. 
ఆయన రచనలన్నీ ధ్వస్తమౌతున్న రాజకీయ, సామాజిక, నైతిక విలువలప 
మానసిక సంక్షోభంతో, ఆవేదనతో వెలువరించినవే. మానవ విలువల పతనంప 
కలత చెందాడు- 
“ఒడలు తెలియని బడుగుజీవుల 
కూపిరూదునురా కవిత్వము - 


అన్న కవితా చరణాలు ఆయన కవితోద్దేశాన్ని పట్టిస్తాయి. సందర్భానుకూలంగా 
రాజకీయ నాయకులపట్ల నిశిత వ్యంగ్య కవితాస్తాలు సంధించారు. ఆయన జీవితంలో 
సుమారు నలభై సంవత్సరాలు సాహిత్య సృష్టికే అంకితం చేశారు. అలా వారు 
వెలువరించిన రచనలు; 

దేవరకొండ దుర్గం (ఖండకావ్య సంకలనం) 1962; (2) మేఘ దూతం 
(కాళిదాసకృతికి అనుకృతి) 1970; (3) నవ్వే కత్తులు (జాతీయ విప్లవకావ్యం) 
1971; (4) హృదయశైలి (ఖండకృతుల సంకలనం) 1979; (5) ప్రాచీనాంధ్రకవిత- 
ఆదర్భాలు-పరిణామాలు (సిద్దాంత వ్యాసం) 1989); (6) సాహిత్య సులోచనాలు- 
1992; (7) రేడియో ప్రసంగాలు-కవితా ప్రతిభ - 1999). 

ఇంకా పరిపాలన న్యాయ పదకోశం (సంపాదకత్వం) తెలుగు అకాడమీ - 
సాహిత్య పదకోశం (సంపాదకత్వం), తెలుగు అకాడమీలో పనిచేసినప్పటివి. వీరి 
“రాక్షస జాతరి పుస్తకం అముద్రితం. 

“దేవరకొండ దుర్గం” గేయకావ్యం ఆయనను సాహిత్య ప్రపంచంలో కవిగా 
నిలబెట్టింది. తాను అన్నగారు అని గౌరవాదరాలతో పిలుచుకునే కవివతంసుడు 
సి నారాయణరెడ్డికి ఈ కావ్యం అంకితమిచ్చాడు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు 
“మనసులోని మాటిగా కావ్యావలోకనం చేస్తూ ముకురాలవారి కవిత్వయోగ్యతల్ని 


120 


వెలువరించి మంచి కితాబునిచ్చారు. తెలంగాణ రాజులుగా పేరుపొందిన దేవరకొండ 
ఏలికలు పద్మనాయకుల శౌర్యసాహసాలు, రాజసాలు, వైభవాలు సత్పరిపాలన, 
తదనంతర కాలంలో విధ్వంసాలు కండ్లకు కట్టినట్టుగా మాత్రాఛందస్సులో 
కవిత్వీకరించారు. సందర్భానుకూల శైలీ విన్యాసంతో, కంఠంలోని విచిత్రమైన, ఆయనకే 
సొంతమైన నొక్కులతో, గొంతెత్తి ఆలపిస్తుంటే సభంతా సంభమాశ్చర్యాల్లో 
మునిగిపోయి నిశ్శబ్దం అలముకునేది. 


“వీరలక్ష్మికి కంఠ / హారమే! యెంత గ 
ట్టున కోట! యెంత నె / ట్టునకోట! ఎన్నడే / మొనగాడు గట్టెరా 
మూడు గుట్టల మూట! 


అంటూ మొదలుపెట్టి యుద్దరంగ వర్ణనను ప్రత్యక్షం చేస్తూ, 
యఖ ల ఆల్‌ 


“జోహుకుం సర్దారులేరీ? 
జోడుగుర్రపు దౌడులేవీ? 
తాడునిచ్చెన, 

లాడు గోడలు, 
కాచిపెట్టిన నూనె కాగులు 
కట్ల బల్లెపు కాలిబలగం 
మరఫిరంగులు 
తోపుబంద్లు 
మందుగుండ్లు 
మారుదండ్లు 
డప్పుకొమ్ములు 
దాలుకత్తులు 

ఏవి తమ్ముడ? 

ఎచట తమ్ముడ? 

ఏదిరా ఆనాడు (మోగిన 
వెలమదొర ఢంకా? 


అని ఆలపించి ముక్తాయింపు ఇవ్వడమే ఆలస్యం, సభాసదులనుండి ఎడతెగని కరతాళ 
ధ్వనులు, కోలాహలం! మళ్లీ ఒకసారి అంటూ శ్రోతల అభ్యర్థనలూ! మిన్నుముట్టేవి- 


121 


చాలాసార్లు ఆకాశవాణిలో దేవరకొండ దుర్గం ప్రసారమయింది. దేవరకొండ దుర్గం 
ఖండకావ్యంలో 11 పద్యకృతులు, 9 గేయకృతులున్నాయి. 

'నవ్వేకత్తులు” జాతీయ విప్లవ ఖండకావ్యం. -ముకురాల వారు ఈ 
ఖండకావ్యాన్ని రెండు భాగాలుగా వ్రాసినారు. మొదటి భాగంలో 113 పద్యాలు, 
రెండో భాగంలో 17 గేయఖండికలున్నాయి. మతాన్ని మూఢనమ్మకాలను, సంఘ 
దురాచారాలను నిరసిస్తూ వ్యంగ్యంగా, చమత్యారంగా, విమర్శనాత్మకంగా కవితలల్లారు. 
దేశభక్తి, జాతీయతలను గురించి స్ఫూర్తిమంతంగా రచనసాగింది. నవ్వేకత్తులు జాతీయ 
సమైక్యతకు దర్పణంగా నిలిచే కావ్యం! 

పరిపాలన న్యాయపదకోశం, తెలుగు సాహిత్య పదకోశాలు రామారెడ్డి 
సంపాదకత్వంలో వెలువరించినవి. ఈ రెండు పుస్తకాలు తెలుగు సాహిత్యంలో అత్యంత 
ప్రముఖమైనవే కాకుండా ప్రశంసాత్మకమైనవి. 

సామాజిక సంక్షోభ సందర్భాల్లో వారి నిజాయితీ, నిర్భీకత ప్రశంసనీయమైనవే. 
1969 తెలంగాణ ఉద్యమంలో, వలసాంధ్ర నాయకుల దాష్టీక పాలనలో 369 
విద్యార్థులు తుపాకీ కాల్పుల్లో పిట్టల్లా రాలిపోయారు. తెలంగాణలో మహాకవులనిపించు 
కున్నవారు, కవి పుంగవులు నాడు సమైక్యతారాగాలు ఆలపిస్తుంటే ముకురాలవారి 
కవి హృదయం తీవ్రంగా స్పందించింది. తాను ఉద్యోగై వుండి కూడా కలం 
విదిలించారు. నిర్భయంగా నిరసన తెలపింది నాడు ఆయనొక్కడే! 


“అలనాడు సవరింపబడిన 
తెలంగాణ కోటి రత్నాల వీణ 
తీగలను తెంపేసి 

అతుక నేర్చుకుంటున్నదా? నెరజాణ, 
వీర తెలంగాణానికి 

వైరులు ఏకోదరులా? 

పల్లె తమ్ములు పూటగడువక 
పస్తు పండీ మొలక సీమన 
పూడుబావికి మోటతోల్తే 
సాగినన్నల పొలాలకు 
సాగరం కాల్వా?” 


న 


అంటూ నిలదీశాడు. 


122 


కరువు జిల్లా, లేబర్‌జిల్లాగా పిలువబడే మహబూబ్‌నగర్‌ బడుగు బతుకులు 
కవి రామారెడ్డి హృదయాన్ని గాయపరిచినాయి. 1977 సం.లో తీవ్రమైన కరువుకు 
జిల్లా ప్రజలు దేశం నలుమూలలా వెళ్లిపోయారు. కోస్తాకు పోయి (బతుకుదామని 
పాలమూరు జాలర్లు పొట్ట చేతబట్టుకొని వలలు భుజాన వేసుకొని వెళ్లారు. కానీ 
నవంబర్‌ 19, 1977న ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉప్పెనలో జాలర్లు జాడ తెలియకుండా 
గల్లంతయినారు. ఈ హృదయవిదారక సంఘటనతో స్పందించిన ముకురాల వారిపై 
కన్నీటి పాట వ్రాశారు. 


కూలి మస్తుగ దొరకుతాదని 

కోస్త దేశం పోతివా? / ఎన్నడొస్తవు లేబరీ! 
పాలమూరు జాలరీ! 

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు? 
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వెయ్యనందుకు, 
ఆ సముద్రం భూతమైపడి అవనిగడ్డకు పొర్లెనంటా! 
చర్చినీ, గుడినీ, మసీదును జలసమాధే కలిపెనంటా! 
పాడు వార్తే వింటిమోయీ పాలమూరి జాలరీ! 
ఎక్కడుంటివి లేబరీ, ఎప్పుడొస్తవు జాలరీ! 


1954లో ఆంధ్రపత్రికలో మొదటిసారి అచ్చయిన వీరి కథానిక 'సర్మరు పైకం” 
సార్వకాలీనమూ, సార్వజనీనమూ, నిత్యనూతనం కూడా. - ముకురాల రామారెడ్డి 
మంచి వక్త. సభారంజకత్వం వారి సొత్తు- పద్యాలాపనలో ప్రత్యేక బాణీ. బోధనలో 
ఆకర్షణీయమైన సరణి-ఇవన్నీ కలిసి ఆయన విద్యార్థులెందరో విశ్వవిద్యాలయ స్థాయికి 
ఎదిగి, తమ రచనలతో తెలంగాణ సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు. 

డా॥ ముకురాల రామారెడ్డి అర్థాంగి శ్రీమతి ఈశ్వరమ్మ. వీరికి ముగ్గురు 
కుమార్తెలు, ఒక కుమారుడు. జీవిత చరమాంకంలో వీరు కల్వకుర్తిలోని స్వగృహంలో 
నివసిస్తూ - అనారోగ్యంతో మార్చి 24, 2003లో జీవయాత్ర ముగించారు. 


అక్టోబర్‌, 2017 చైతన్యపురి, హైదరాబాద్‌ 


123 


అనుబంధం - 2 


జాతీయ సమైక్యతకు దర్పణంగా నిలిచిన 'నవ్వేకత్తులు” 
- ధూర్జటి వెంకట బాలాజీ 


ఆధునిక తెలుగు సాహిత్యంలో మంచి కవిత్వాన్ని గురించి మాట్లాడగలిగిన 
శక్తి, మంచి కవిత్వాన్ని రాయగలిగిన శక్తి కొద్దిమందికే ఉంటుంది. ప్రస్తుత పుస్తకం 
ద్వారా కాకుండా అంతకు ముందే మంచి రచనల్ని పుస్తకాల రూపంలో వెలువరించిన 
డాక్టర్‌ ముకురాల రామారెడ్డి గారిని గురించి ప్రత్యేకించి *నవ్వేకత్తులు” ద్వారా 
సాహిత్యలోకానికి పరిచయం చేయవలసిన అవసరం గాని, అగత్యంకాని లేదు. 

షష్టి పూర్తి సంవత్సరానికి దగ్గరైన డాక్టర్‌ముకురాల తెలంగాణం నుండి 
వినిపించే రసవత్తరమైన కవితాత్మ గలిగిన ప్రముఖులలో ఒకరు. దాశరథి, కాళోజీ, 
నారాయణరెడ్డి వంటి లబ్ద ప్రతిష్టులైన కవుల స్థాయికి చేరదగిన వ్యక్తి అన్న విషయం 
వారి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు నాలుగు దశాబ్బులకు పైగా కవితా 
వ్యవసాయం చేస్తూ వచన కవితకు, పద్య కవితకు వారధిగా నిలిచిన డాక్టర్‌ 
రామారెడ్డిగారు “నవ్వే కత్తులు కవితా సంపుటిని 1962 సం॥లో భారతదేశ క్లిష్ట 
పరిస్థితులలో ఉన్న సమయంలో రచించడం ఒక విశేషం. 

“నవ్వే కత్తులు” కేవలం జాతీయ సమైక్యత కోసం, భారతదేశం మీదకుచైనా, 
పాకిస్తాను దురాక్రమణ చేసినప్పుడు స్వతంత్ర భారతదేశాన్ని రక్షించ డానికి 
ముందుకురికే వీర జవానులను ఉత్సాహ పరచడానికి, జాతి సమైక్యాన్ని 
ప్రబోధించడానికి ఈ సంపుటి వెలువరింపబడినట్లుగా తోస్తుంది. ఇందులో కవి అన్ని 
కోణాల నుండి మనకు ప్రస్ఫుటంగా కనిపించడం ఒక విశేషం. 

ఇందులో భావ తీవ్రత ఉంది, భావావేశం ఉంది. నాస్తిక ఆస్తికత్వాల మధ్య 
సంఘర్షణా ఉంది. ఏది యదార్థమో, ఏది యదార్థము కాదో, ఏది జాతిని నిండుగా 
ఆకర్షిస్తుందో ఇందులోచక్కగా వివరింప బడింది. 'రెండింటినీ రెండు జోడు గుజ్టాలుగా 
కావల్సిన అంశాలను గురించి కవి ముచ్చటించాడు. ఒకచోట జాతికి సాహసవంతులు 
కావాలన్న విషయాన్ని విశ్లేషిస్తూ కవి.... 


“తుఫానులు, ప్రళయ రుంర్వులు 
పడరాసుకొంటూ, త్రోసుకుంటూ 
వైదొలగవా, సాహసము గల వాని ధాటికి 


124 


నాటినది దేవతలె అయినా నందనవనం పహారాలో 
విచ్చుకత్తుల నీడలోనే విచ్చినదిరా 

దివాలా వాలకం గండం తీర్చగలదా? 
అమాయకులను ఆదుకొను దైవమా, కలదా? 


అన్న మాటలను పరిశీలిస్తే ఈ దేశానికి కావాల్సింది. స్ఫూర్తినిచ్చే తేజం, 
జాతిని ప్రభావితం చేయ గటిగిన ఉత్తేజం, దేశాన్ని కాపాడ గలిగిన ధైర్య సాహసాలే 
శ్రీరామరక్ష అన్న సత్యం మనకు ద్యోతకమౌతుంది. దేశ సరిహద్దుల్లో రాత్రింబవళ్ళు 
వీరజవానులు అన్న సత్యం మనకు ద్యోతకమౌతుంది. దేశ సరిహద్దుల్లో 
రాత్రింబవళ్ళు వీరజవానులు కాపలాకాసి, దేశాన్ని రక్షించడానికి, పొరుగువారిని 
పారదోలడానికి కావల్సింది ధైర్య సాహసాలే కదా! ఆ అంశాన్నే కవి పై ఖండికలో 
వెలువరించాడు. భారతదేశానికి దేశభక్తిని గురించి తెలిపిన వారు ఆంగ్రేయులన్న 
విషయం ఇక్కడ మనం గమనించాలి. 

కవికి కావల్సింది దేశభక్తియే గాని, ప్రతి దాన్నీ గుడ్డిగా ఆచరించడం కాదన్న 
విషయం కొన్ని ఖండికల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ నాస్తికత్వ, ఆస్తికత్వాల 
మధ్య సంఘర్షణ కూడా సాగుతుంది. ఒకచోట కవి ఆ భావాన్నే ఉటంకిస్తూ 


“సాంఘిక దోపిడి సాంతం 
సమసి పోయినా గూడా 
మూఢనమ్మకాలుండే 
ముప్పాక్కటి తోస్తున్నది 
ఊహించని హటార్ధటన 
మోహరించినప్పుడు 
శాస్త్రాతీతంగా ఏదో 

శక్తి ఒకటి ఉన్నదనే 
నమ్మకాలు ఏర్పడుతూ 
నరులు భమసినంత వరకు 
పూజలకూ, (ప్రార్థనకూ 
మోజు చూపినంతవరకు 
మత ముంటుంది. 


అన్న వాక్యాలలో కవికి మతం, మీద మతమౌధ్యం మీద కొంత తిరుగుబాటు 
ధోరణి కనిపిస్తుంది. ఈ వాక్యాలను పరిశీలిస్తే మనకు దేవరకొండ బాలగంగాధర 
తిలక్‌ గారి “అమృతం కురిసిన రాత్రి” గుర్తుకొస్తుంది. తర్వాత సామ్యవాద సిద్ధాంతం 


125 


పునాదిగా నిలిచిన కారల్‌ మార్చ్‌ 'కమ్యూనిజం” ఇక్కడ గుర్తుంచుకోవల్సిన అవసరం 
ఎంతైనా ఉంది. కాని దీనితోపాటు కవిగా ముకురాల వారు విశ్వమానవ తత్త్వాన్ని 
ప్రబోధించేవారన్న విషయం కూడా మనం గ్రహించాలి. 


“సర్వమతాదర్శాలూ సమమే మనకనే 
మహావాక్యం పసదెలుప ఎవరి శక్యం? 
ఒక్కంశంలో 

శివ భక్తుల వెంబడి (కైస్తవులు భజన చేసినపుడు 
మసీదులో హిందువులు నమాజుల్లో కలిసినపుడు ముల్లా 
చర్చీ ప్రార్థనలల్లో కనిపించినపుడు 

గాంధీజీ మతసమతా ఘనత చూడవచ్చునులే 
ఏ రూపంలేని దానికో రూపం కల్పించీ 

ఏ గుణమూ లేని దానికో గుణమూ కల్పించీ 
గారడి చూపేటి మతాచారుల శిక్షించండీ 

మతం గత్తుకడుక్కోండి 

మనిషి ప్రగతి చూసుకోండి. 

దేవుని కెందుకు రక్షణ? 

దేశం రక్షించుకోండి” 


దైవ భక్తి కంటే దేశభక్తి మిన్నయని, దేశాన్ని రక్షించు కోడం కంటే మించిన 
బాధ్యత భారతీయుడికి మరొకటి లేదనీ, సమాజాన్నీ, సంభాన్నీ దేశాన్ని 
కాపాడుకోడానికి మతం అవసరం లేదనే భావముంది. దీనితోపాటు అన్ని మతాల 
మధ్య మత సామరస్యం ఉండాలనే విశ్వమానవ సౌభ్రాతృత్వం కూడా ఉంది. ఈ 
రెండింటి మధ్య సంఘర్షణ పై వాక్యాల్లో ద్యోతకమౌతుంది. 

కులమతాల మధ్య అడ్డుగోడలు పగులగొట్టి, అందరూ ఒక త్రాటిమీద 
నిలబడడానికి జాతీయతా భావమే శరణ్యమనీ, దాన్ని పరీక్షించు కోవల్సిన బాధ్యత 


అందరిదీ 


126 


“ఒక జాతిది ఒక సత్వం 
ఒక జెండా ఒక్క పాట 
అడగవోయి సముద్రాల 
అలలు తాకినంత మేర 
ఒక జాతిది ఒక తత్వం 
ఒక గమ్యం ఒక్కమాట 


అడుగు నేటి జాతిత్వం 

హద్దులు ఏర్పడినమేర 

ప్రాంతీయత జీవనమైనా 

జాతీయత జీవం 

జీవన కళకంతా మరి 

జీవకళే గద ఆయం 

అంతర్జాతీయత ఆత్మాదర్భం మానవతకు” 


అన్నమాటల్లో కవికి జాతీయతా భావం పట్ల ఎలాంటి అభిప్రాయముందో 
తెలుస్తుంది. సమైక్య మానవ సంఘం సంఘటితం కావడానికి జాతీయతా భావం 
బలంగా ప్రజల్లో నాటు కోవాలి. ఆ భావాన్నే కవి పై వాక్యాల్లో వ్యక్తం చేసాడు. 
కవి భావుకత పరంగా ఎంత ఉన్నతుడో, కవిగాకూడా అంతే ఉన్నతుడు. 
“నవ్వేకత్తులు” ద్వితీయ భాగం పరిశీలిస్తే అందులో ఆయన ఎంతటి గొప్ప భావుకుడో 
మనకు విదితమౌతుంది. కొన్ని చోట్ల ఆయన అపర భావుకుని వేషం ధరించి రచన 
సాగించినట్టుగా తోస్తుంది. అందులోని కొన్ని వాక్యాలను పరిశీలిస్తే ముకురాల వారి 
భావుకతా వైశిష్ట్యం ఏమిటో మనకు అవగతమౌతుంది. 
“సౌమ్య 
వేసవిరాత్రి అది 
సనసన్న తరగలగాలి 
చల్లని పిండి వెన్నెల 
ఓరగిలగా దిండుపై తాపిగా పడి 
రాసుకొంటూ 
అక్కడక్కడ తుడుచుకొంటూ, ఆవులిస్తూ 
మడిచేకలం మడవకుండానే 
చేరుకొన్నా స్వప్న లోకం” 
ఇక్కడ భావుకతను గురించి ఆలోచిస్తే, మనకు తిలక్‌గారి “అమృతం కురిసిన 
రాత్రి” కవిత గుర్తుకొస్తుంది. కవి కేవలం దేశభక్తి తత్పరుడే కాదు. భావుకుడన్న 
విషయం కూడా విదిత మౌతుంది. భావకవులకు కవితా వస్తువులు రెండే రెండు. 
ఒకటి దేశభక్తి, రెండు ప్రేయసీ రక్తి. ఇక్కడ ప్రేయసీ అంటే రసాస్వాదనా పరమైన 
అనుభూతి. ఆ అనుభూతిపై వాక్యాల్లో పుష్కలంగా ఉంది. ఇది భావుకవులకు ఊపిరి, 
ప్రాణం. ప్రాచీన కవిత్వమైతే వచన కవులకు గొప్ప కవిత్వాన్ని సృష్టించడానికి 
ఉపయోగపడింది. ఆంగ్ల సాహిత్యంలోని శృంగార కవిత్వం (Romantic Poetry) తో 
పాటు ప్రాచీన కవిత్వంలోని సాహిత్య విలువలు ఇందులో వ్యక్తమౌతాయి. 


127 


ఇక నేటి రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా మారిన సమ సమాజాన్ని గురించి 
విశ్లేషిస్తూ. “ఒక గద్దెకు ఒక పక్షం 
ఓడక తప్పదు - కానీ 
విజయుడు ఎవడో తెలియని 
విషాదాంధ్ర గీరతమిది 
దగానమిలి, దగాతినీ 
దగా రుచికి మరిగిన 
ఆ దగా వోటు ఇస్తున్నది 
దగా ఫలితమే కాదా?” 


అన్న మాటలు. నేటి సమాజ పరిస్థితిని కవి ఎంత బాగా అర్థం చేసుకొన్నాడో 
తెలుస్తుంది. మొత్తం మీద ఇందులో అన్ని కోణాల నుండి కవి జీవితాన్ని సమస్యల్ని, 
అర్థం చేసుకొని రచన సాగించినట్టుగా తోస్తుంది. 

“నవ్వె కత్తులు” కవితా సంపుటి ఒక లక్ష్యంతో రచింపబడిందన్న విషయం 
వేరుగా చెప్ప నవసరం లేదు. స్వదేశాన్ని విదేశీయులు ఆక్రమించు కోడానికి 
ప్రయత్నించిన సందర్భంలో పొంగులు వారిన కవితావేశంతో రచించిన ఈ కావ్యం 
కేవలం జాతీయతా భావంతోనే రచించపబడింది. దేశభక్తి, జాతి సమైక్యతలే ఈ 
కావ్యానికి పట్టుగొమ్మలు. 

ఇందులో వ్యంగ్య పూరితమైన, దేశభక్తి పూరితమైన, భావావేశ కవితలు ఎన్నో 
ఉన్నాయి. పై పెచ్చు పద్య కవితలు, గేయ కవితలు రెండు ఉండడం ఒక విశేషం. 
ఈ కావ్యంలో స్వాతంత్రోద్యమంలో వచ్చిన గేయ కవితను పరిశీలిస్తే ఇందులో ఆ 
లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. Poetry is the spontaneous overflow of pow- 
erful feelings recollected in tranquility అన్న ఆంగ్ల నిర్వచనంగాని, 'రమణీయార్థ 
ప్రతి పాదక శృబ్దః కావ్యమ్‌” అన్న సంస్కృత ఆలంకారికుని అభిభాషణంగాని, ఈ 
కావ్యానికి అన్వయిస్తాయి. 'నవ్వేకత్తులు” కావ్యం చదివినప్పుడు 

“గుడి కూలును నుయిపూడును 
వడి నీళ్ళకు చెజువు తెగును, వనములు ఖీలమౌ 
చెడనిది పద్యం బొకటియె 
కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్నా” 
అని కవిత్వం గురించి చెప్పిన పద్యం ఒక మారు గుర్తుకొస్తుంది. 
కావలి, స్రవంతి” 30-11-1989 
ఈమె దచ్ప్వుం 
128 


